Tanjore Saraswathi Mahal Series No. 13, 


TALADASAPRANAPRADEEPIKA 


BY 
POLUR! GOVINDAKAV!I. 





Mddras Government Oriental Series No. XLVI. 


తొళదశపాణపసదీపిక. 
wes 


పోలూరి గోవిందకవిపణీత ము, 


MADRAS GOVERNMENT ORIENTAL SERIES, 


Published undex the authority of the Government of Madras, 


క! 


GENERAL EDITOR: స 


T. CHANDRASEKHARAN, M.A ,LT., 


Curator, Government Oriental Manusecrits Library, Madras. 


= తధిలీిశిట— 


DaNATED TU 
TTD CENTRAL LIBRARY 


No. XLVI. 


తంజావూరు సరన్వతీమహల్‌ (ప్రచురణము 1కి. = 


తాళదశ పాణపదిపిక. 


——— 
PRINTED AT: 


THE VICTORIA JUBILEE PRESS, 
CHITTOOR. 








Tanjore Saraswati Mahal Series No, 13. 


TALA DASA PRANAPRADEEPIKA. 


{By POLURI GOVINDAKAV1.) 


—hE లాలా 
CRITICALLY EDITED WITH INTRODUCTIONS & NOTES. 
BY 


SRI, మ, VASUDEVA SASTRI, B. A., 
Pandit for research, Sarasvati Mahal Library, Tanjore. 


SRI. A, MAHADEVA SASTRI, 
Pandit, Sarasvati Mahal Library, Tanjore. 


AND 


SRI, 7, SUNDARA SARMA, SAHITYA SIROMANIL, 
Pandit, Sarasvati Mahal Library, Tanjore. 


PUBLISHED BY 


3. GOPALAN, ౨.4. BL, 
HONORARY SECRETARY, FOR THE ADMINISTRATIVE COMMITTEE 
T. M.S. S. M. LIBRARY, TANJORE. 


1950. గె ళు 
4 


Price Rs. 1—8—0, 


ఇ 
కా 


of 


గ 


PREFACE, 





Tanjore has ling been and still] is the home of 
the best and purest in Carnatic Music and Bharata 
Natya. And for this position, it owes a good deal to 
the well - preserved and valuable manuscripts on 
Sangita Sastra and Sampradaya of Saraswati Mahal 
Library. We have in the Library more than three 
hundred manuscripts in the Sangita and Natya section, 
and they contain thousands of Kirtanas, Jatis in various 
Talas, numerous Padams and several tratises on the 
theory and practice of Music and Dance. The number 
of works that deserve immediate publication will be 
about 100 and our present series includes three works. 
on music and dance, namely (1) Taladasapranapra- 
deepika, the present work in Telugu, (2) Sangita 
Darpana of Damodara in Sanskrit and (3) Gita- 
Govinda with Abhinaya for every word in Sanskrit. 
With the help of the generous grants of the Govern- 
ment we hope to bring out all the valuable works in 
the coming years. 


The present work “Taladasapranapradeepika’ 
isincluded in the Telugu section of our Library, 
apparently because its literary merit is no less than 
its value as a standard text book on Tala. Consider- 
ing the paucity of reliable standard works on Talas, 
the present publication comes none too soon into the 
field to help the modern students and musicians in 
acquiring a correct knowledge of our Sampradaya in 
Music. 


Our publication is based on a single manuscript 
in our Library, as no other copy of it is availeole in 
any place. Thanks are due to our Telugu Pandits 
Sri A. Mahadeva Sastry and Sri V. Sundara Sarma for 
the careful way in which they have edited the wo-k 
with the holp of Sri మ. Vasudeva Sastrigal in under- 
standings the theory of the art. 


il 


The timely grants made by the Madras Govern- 
ment have helped us to bring out this and other 


valuable Publications. ; 


We are specially grateful to our Premier Sri 
P.S, Kumaraswami Raja, and our Education Minister 
Sri K. Madhava Menon, for the keen interest they 
evince in our Library. 


Saraswathi Mahal Library, ఏ. GOPALAN, 
Tanjore, | 


?—10—1950, Hon: Secretary. 


AU 


నళ 


GENERAL EDITORS‘ INTRODUCTION 
TO THE 
MADRAS GOVERNMENT ORIENTAL SERIES. 





The Government of Madras took up for consi- 
deration the question of publication of the various 
manuscripts in different languages on subjects like 
Philosophy Medicine, and Science etc., early in May 
1948. Important manuscript Libraries in the Madras 
Presidency were requested to send a list of unputbli- 
shed manuscripts with them for favour of being 
considered by the Government for publication. The 
Honorary Secretary of the Tanjore Maharaja Serfoji's 
Saraswathi Mahal Library, Tanjore, alone complied 
with this request. This list as well as a similar list of 
unpublished manuscripts in the Government Oriental 
Manuscripts Library, Madras were carefully examined 
and a tentative selection of manuscripts suitable for 
publication was made. The Government in their 
Memorandum No. 34913/48—10, Education, dated 
4-4-1949 constituted’ an expert committee with the 
Curator of the Government Oriental Manuscripts 
Library, Madras, as the Secretary, for the final selec- 
tion of manuscripts suitable for printing and for 
estimating the cost of publications. The following 
are the members of the Committes. 


The name of Personnel of the Committee Constituted for 
Selecting Manuscripts for Publication. 





. Sri T, M. Narayanaswami Pillai, M.A., B.L., 

» R P. Sethu Pillai, B.A., B.L., 

» C. M. Ramachandra Chettiar, B.A.,B.r., 

» R. Krishnamoorthy (Kalki). 

» Dr N. Venkataramanayya, M. A., PH.D., 

» M. Ramanuja Rao Naidu, MeA., 1 
1 V. Prabhakara Sastri. 

9 N. Venkata Rao. 


రం రాలాకాలుఖు కా 


iv 


9. Sri H. Sesha Ayyangar. 
10. ,, Masti Venkatesa Ayyangar. 
Il. , M. Mariappa Bhat, M.A, L.T., 
12. Dr. C. Achyuta Menon, B.A., PH.D. 
13. ,, C. Kunhan Raja M.A.,D. PHIL., 
14. ,, A. Sankaran, M.A. PH.D.,L.T., 
15. Sri P. Rama Sastri. 
16. ,, 5. K. Ramanatha Sastri. 
17. Dr. M Abdul Haq., M. A.,D. PHIL., (Oxen). 
18. Afzul-u-Ulma Hakim Khader Ahamed. 
19. Sri P. D. Joshi. 
20, ,, 5. Gopalan, B.A, B.L., . 
21, ,, T. Chandrasekharan, M.A..L.T., 


The members of the Committee formed into Sub- 
Committees for the various languages, Sanskrit, Tamil, 
Telugu, Kanada, Malayalam, Marathi and Islamic 
languages. They met during the month of May 1949 
at Madras and at Tanjore to examine the manuscripts 
and make a selection. The recommendations of the 
Committee were accepted by the Government in 
G. 0. No. Mis. 2745 Education dated 31—8—1949 and 
they decided to call these publications as the “ Madras 
Government Oriental Series’, and appointed the Curator, 
Government Oriental Manuscripts Library, Madras-5, 
as the General Editor of the Publications. The follow- 
ing manuscripts have been taken up for publication 
during the current year. 


“A” From the Government Oriental Manuscripts Library, Madras. 





TAMIL. 


. KAPPAL SASTRIAM. 

. ANUBHAVA VAIDYA MURAI, 

. ATTANAKOLAHALAM, 

. UPADESA KANDAM. 

. COLAN PURVA PATAYAM., 

. KONGADESA RAJAKKAL. 

, SIVAJNANA DIPAVM., 

. SADASIVA RUPAN, with commentary. 


క 


అం శిలా లయ COD a 


లోభి లం వరి అజ రాల సి WDD అన 


పది జా 


Ot he ఆం 


అథ WO rE 


“క ఈ 


Hr లం dD జా 


. SANGITA RATHNAKARAMU. 

. AUSHADHA YOGAMULU. 

. VAIDYA NIGHANTU., 

. DHANURVIDYA VILASAMU., 

. YOGA DARSANA VISHAYAMU. 

. KHADGA LAKSHANA SIROMANL 


y 


TELUGU. 


SANSKRIT. 


= VISHANARAYANTIYAM. 

. BRARGAVA NADIKA. 

= HARIHARACATURANGAM. 

- BRAHMA SUTRA VRITTI, MITAKSARAM. 
- NYAYASIDDHANTA TATVAMRTAM. 


MALAYALAM. 


= GARBHA CHIKITSA. 
. (a) VASTHULAKSHANAM. 


(b) SILPASASTRAM. 
(c) SILPAVISAYAM. 


= MAHASARAM, 
. KANAKKUSARAM. 
«* KRIYAKRAMAM. 


KANADA. 


. LOKOPAKARA. 

. RATTAMATA. 

. DIKSABODHE. 

. ASVASASTRAM. 

. (a) AUSHADHAGALU. 


(b) VAIDYA VISHAYA. 


. SANGITA RATNAKARA, 
. SUPASASTRA. 


ISLAMIC LANGUAGES. 


. JAMIL-AL-ASHY A. 

. TIBB-E-FARIDL. 4 
. TAHQUIQ-AL-BUHRAN, 

, SHAFINAT-AL-NAJAT. 


అభా చిని బలి (ఆడీ 
థి * జ . ఇ ళం + ఇ 


మం౦౦ణ౫రా 


vi 


“B” From the Tanjore Maharaja Serfoji's 
Saraswathi Mahal Library, Tanjore. 





TAMIL. 
SARABENDRA VAIDYA MURAI. 
(DIABATES). 
do (E.N.T) 
AGASTHY AR. 


KONGANARSARAKKU VAIPPU. 

TIRUCHITRAMBALAKOV AIYY AR 
with Padavurai. 

KALACHAKRAM. 

TALASAMUDRAM. 

BHARATANATY AM. 


. (a) PANDIKELI VILASA NATAKAVM. 


(b) PURURAVA CHAKRAVARTHI 
NATAKAM. 
(6) MADNA SUNDARA VILASA 
NATAKAM, 
(4) PERCY MACQUEEN’'S COLLECTION 


(in the Madras University Library) of Foiklore. 


10. 


lI. 


అం 09 జా 


అ 


RAMAYYAN AMMANALIL. 
TAMIL PADALKAL 
including Pattinathar Venba and Vannankal. 


TELUGU. 


. KAMANDAKANITISARAMU. 
= TALADASAPRANADIPIKA. 
. (a) RAGHUNATHA NAYAKA 


ABHYUDAY AMU. 
(b) RAJAGOPALA VILASAMU. 


. RAMAYANAMU by Katta Varadarajul. 


MARATHI. 


. NATYASASTRA SANGRAHA,. 
. (a) BOOK OF KNOWLEDGE VAHL. 


(b) FOLK SONGS. 
(6) DORA DARUN VENT PADDHATI. 
(d) ASWASA CHATULA DUMNI. 


vii 


3. (a) PRATAPASIMHENDRA VIJAYA 
PRABANDHA. 
(b) SARABENDRA TIRTHAVALI. 
(60) LAVANI, 
. DEVNDRA KORAVANJl. 
. BHAKTA VILAS. 
. SLOKA BADHA RAMAYANA. 


SANSKRIT. 


. ASWASASTRA with Tricolour illustrations 
. RAJAMRIGANKA., 
+, CHIKITSA MRITASAGARA,. 
. AYURVEDA MAHODADHI, 
. GITAGOVINDA ABHINAYAM. 
. (a) COLA CAMPUVU. 
(0) SAHENDRA VILASA. 
. DHARMAKUTAM SUNDARA KANDA. 
JATAKA SARA. 
. VISHNUTATVANIRNAYA VYAKHYA. 
. SANGITA DARPANA, 
. BEEJA PALLAVA,. 


రాల (ము 


రాల జా DR కా 


లోలా లం టం ఎ 


శ 
1 


It is hoped that the publication of most of the 
important manuscripts will be completed within the 
next four years. 


Some of the manuscripts taken up for publica- 
tion are represented by single copies in the Library 
and consequently the mistakes that are found in them 
could not be corrected by comparing with other 
copies. The Lditors have, however, tried their best 
to suggest correct readings. The wrong readings are 
given in round brackets and correct readings have 
been suggested in square brackets. When different 
readings are found, they have been given in the foot 
note or incorporated in the text itself. 


The Government of Madras have to be thanked 
for financing the entire scheme of Publication although 
there isa drive for economy in all the departments, 


viii 


My thanks are due to the members of the Expert 
Committee who spared no pains in selecting the 
manuscripts for publication. Ihave also to thank 
the various editors, who are experts, in their own field, 
for readily consenting to edit the manusctips and see 
them through the press. The various Presses that 
have co-operated in printing the manuscripts in the 
best‘“manner possible also deserve my thanks for the 
patience exhibited by them in carrying out the correc- 
tions made in the proofs. 


Oriental 24. 5. న్‌, Hee T. Chandrasekharan, 
Madras, 1950. General Editor. 


ix 


INTRODUCTION. 





“TALA” can best be translated as “rhythm 
in English. It controls the movement of a musical 
piece and adds to its elastic gait. The elements which 
constitute Tala are ten in number, and they are 
described as the ten “Pranas” or the ten life-giving 
elements of a Tala. The word Prana is not used in 
“BHARTA’S Natya Sastra” or “Sangeetaratnakara”, 
although all the ten elements are described there in 
detail. The word occurs in “Audibharata’ a tradi- 
tional compilation of the essential quotations in Natya 
and Nartana sastra. There are four recensions of 
Audibharata in the Saraswathi Mahal Library, each 
with a Telugu commentary of its own. The word 
“Prana” occurs also in a work called “Arjuna 
Bharatam” which is preserved in a fragmentary form 
in the Saraswati Mahal Library. 


The work that is now published is a Telugu 
treatise on the ten Pranas of Tala and it is called 
TALADASAPRANAPRADEEPIKA, and the author Poluri 
Govinda Kavi who is an Andhra has evidently taken 
his material from the traditional practitioners of 
Sangeeta and Natya in Andhra Desa, and from the 
Audibharata which appears to have been well preserved 
in the Andhra country. It may not be out of place 
to point out in this connection that all our Arts, 
Sciences, and Literature had been almost effaced 
during the foreign invasions of the thirteenth and 
fourteenth century and we owe it to the Nayaks of 
Vijianagar that our culture was revived once again. 
Our cultural revival in the south therefore has been 
accomplished by the Nayaks who are Andhras, and in 
the Telugu language, their mother tongue. Any one 
who wanted to get any proficiency in any of the fine- 
arts till about 100 years ago, had to learn Telugu, 


x 


The ten elements which go to make up the 


concept of Tala are: 


(1) 
(2) 


Kala or time and its perception. 


Kriya or the beats (Sasabda, that is accompanied 


‘with sound), and the movements of the hands 


(38) 


(4) 


(5) 


and fingers, (nissabda or unaccompanied by 
sound), by which time is measured and divided 
into rhythmic parts. There are four Sasabda 
Kriyas and four Nissabda Kriyas. 


“ Marga” or the provincial modes in rhythm, 
They are four in number. 


‘“Anga” or the several units of time which are 
combined together to form a particular Tala, 
The standard unit is “"Laghu”. It was originally 
concieved as the time taken for pronouncing & 
short vowel, and hence.the name. The next 
higher unit is a “Guru” which means a long 
vowel. Tt is twice as long asa “Laghu”. The 
next higher unit is a “ Pluta” which means an 
elongated long vowel. Itis thrice as long as a 
“Laghu’”. In the lower denominations we have 
first the “Druta” which is half as long as a 
Laghu and “Anudruta’”’ which is half a 
“Druta”. The absolute value of a Laghu 
varies with the provincial modes and other 
exigencies of musical composition. 


“Kalaa” is the mode of creating sub-species of 
particular varieties of Talas by using multiples 
of the units (Angas) constituting them. Thus 
taking the earliest classical Tala called ‘*‘Chacbh- 
chatputa” which is constituted by four units, 
namely, 1 Guru, 1 Guru, 1 Laghu, and 1 Pluta, 
making up a total duration of eight Laghus, we 
have sub-species of this Tala called “DWIKALA” 
and “CHATUSHKALA” Chachchatputa. In 


(6 


బాలో 


xi 


Dwikala, each! constituent unit is doubled, 80 
that the Tala now becomes constituted by two 
Gurus, two Gurus, one Guru and three Gurus, 
making up a total duration of Sixteen Laghus. 
The Chatushkala variety is created by doubling 
the number of units of the Dwikala, 


“Jaati’ is the gait of the rhythm of the particular 
variety of Tala. The gait is first classified into 
two main kinds, namely, those with four steps 
and those with three steps called respectively 
Chaturasra and Tryasra; and the original Talas 
consisted only of two, namely the standard Tala 


of Chaturasra variety called Chachchatputa and 


that of the Tryasra called Chachaputa. Their 
constitution in Laghus are 2 2 1 3,and 2112 
respectively. ltis seen that in the first Tala 
we have two compound paces of four steps each, 
and in the second, two compound paces of three 
steps each, 


This is the sense in which the word Jaati is used 
in Natya Sastra, (Vide Natya Sastra, Benares 
Edition, chapter 31 vv 10 and 1%. The next 
Jaati which is mentioned is “ Misra’ (mixed) which 
is said to be produced by mixing Chaturasra and 
Tryasra making up seven steps. The only other 
Jaati mentioned by the Natya-Sastra is Sankeerna 
which can be produced by promiscuously adding 
multiples or fractions of three and four. The 
later authors have named a pace of nine steps as 
Sankeerna Jaati and given the name of Khanda 
for a pace of five steps. We have thus five 
Jaatis in modern practice. 


The word Jati however is used in modern 
Practice in Karnatic music, in two senses. In 
one sense it means the number of Akshara 
Kaalas in the Laghu, and its multiples constitu- 
ting a Tala. In this sense the number of 


xii 


Akshara Kaalas, by some quaint reasoning, is 
not made to apply to the lower denominations of 
Laghus, namely, Druta and Anudruta which are 
always supposed to retain the Chaturasra 
character, and have only two and one Akshara 
Kala respectively. Thus in Triputa Tala which 
is consituted by 1 4 3, in Chaturasra Jati, the 
Akshara Kalas are 42 2 = 8; in the Tryasra Jati 
the Akshara Kala must strictly speaking be 3 
14 13 = 6, but in practice, they maintain that 
the Akshara Kalas are 3 2 2 = 7. This anamoly 
has its own history. 


Originally the classical Talas called Marga 
Talas wore five in number namely :~— 


1. Chachchatputa - Chaturasra -2 2 1 3 
ఫి Chaachaputa - Tryasra ఎని 
3. Shatpitaputraka - Tryasra ~3 
4. Sampakveshtaka - Tryasra -— 8 
5, Udghatta - Tryasra వలె 


ి 
2183 
గి 9 


లలి టర ఈ కో 
వతి బరి లెని క 


Many Sankeerna Talas were also allowed as 
well as the Dwikala, Chatushkala and other 
multiple varieties of these Talas. 


The Sankeerna Talas were given a name and a 
habitation in mediaeval times and they were 
listed as 120 Desi Talas. But all these Talas 
both Marga and Desi were practically forgotten 
during the Dark ages, except seven Talas which 
were preserved in the species of musical com- 
position called “salagasuda’ These seven were 
Dhruva, Mathya, Rupaka, Jhampa, Adda, Triputa 
and Eka; but the revived Art of music required 
more Talas than these seven for its full expan- 
sion. The device therefore of creating new 
sub-species by assigning three, four, five, seven 
or nine Akshara Kaalas for the Laghu was 
thought of. The idea worked very well when 


(7 


(8) 


) 


హూ. 


లన్‌ 


XII1l 


apllied to the higher denominations of Laghu. 
But in the case of Druta and Anudruta the 
difficulty caused by fractional Akshara Kalas 
in Tryasra, Khanda etc, had to be overcome by 
cutting the Gordian Knot and ruling that 
Druta and Anudruta will always retain the 
Chaturasra character in all sub- species. 
Another sense in which the word Jaati is used is for 
denoting the gait of the musical piece. Musicians 
and players on Mridanga and other Tala Vadyas 
show their proficiency in Tala by changing the 
gait of the piece maintaining at the same time 
the total number of Aksharas of the piece. 


ఈ Laya” is the quickness or slowness of the pace 
of a musical piece, We have thus three kinds 
of Layas. The slowest is Vilamba, the middling 
pace is Madhya, and the quickest is Druta. 


“Yati’ is the artistic arrangement of quick and 
slow paces in musical pieces. We have primarily 
three yatis. The first is the Sama or the uniform 
pace throughout. The Srotogata is the gradually 
quickening pace and Gopuchchha is that which 
gradually slows down. These are the only three 
yatis mentioned in the Natya Sastra and 
Sangeetaratnakara. Later authors speak ofa 
fourth and a fifth, namely, Mridanga Yati and 
Pipeelika Yati. The former has a quick Laya 
in between slower Layas, the latter has a slow 
Laya in between quicker Layas. 


“Graha” is the particular point in the Tala 
where the muscial piece begins. If the Tala 
and the musical piece begin simultaneously it is 
Sama Graha. If the Tala begins earlier than 
the piece, then it is said to have Ateeta ౮౫402. 
If the Tala begins later than the piece, then it 
has Anagata Graha. 


XIv 
A 0) “Prastara’ is the mode of permuting and 
combining the units of time (Angas) in different 
ways to form a particular Tala. These permuta- 
tions and combinations are done in a particular 
order, s0 as to avoid the same form of permuta- 
tion occuring more than once. There are short- 
cut methods for ascertaining the possible number 
of permutations and combinations, for ascertain- 
ing the order of a particular combination when 
the form is given, and the form of a particular 
combination when the order is given. The 
number of combinations between two fixed limits 
are also calculated by means of formulas. These 
short-cuts are severally called Sankhya, Nashta, 
Uddhishta, Meru and Khanda Meru. 


This short account of the Ten Pranas of Talas 
will, it is hoped, help the reader in understand- 
ing the text of this publication. 


There is only one manuscript of this work in our 
Library and no other elsewhere, and the Telugu 
Pandits of the Library have spared no pains in 
getting at the correct text. 1418 hoped that 
this work will serve as a standard work of 
reference for the present day Sampradaya of Tala 
in our music and dance. 


ava SOCCER, 
Library Tanjore Fee 


{—10— 50, 


శ 6 a 
న చాయ నన యలు ఎమనాం. 
» శి 


ఆతాళదశ(పాణపదీపికయను నీభరతలక్షణ[గంథ మును రచిం 
చిన యతడు పోలూరి గోవిందకని. . భరతశాస్ర్రమందలి తాళా 
ధ్యాయమునకు నిది స్వతం,తానువాదముగానో పు. ఆంధ్ర వాబ్బయ 
ములో నిది యగ తాంబూలమందుకొనందగిన లశ్షణగంథము, 
వతీద్గంరథాంభమున నే తాళంబునకు. బబ యోజనమును 'బేర్కొనుచు 
నృత్తగీత వాద్యములవ్య వస్థితగ తులై _ సంచరింపకుండుటకు: దాళ 
మత్యం తావశ్యకమని కవి చెప్పియున్నాండు. అపద్యమిరీతిగనున్న ది- 


కం! “(1) తౌర్య(తికమ ్రేభమ 
వార్యస్థితీ నడచు నెడను వడినంకుళ సౌ 
కర్యంబున మర్యాదా 
ధుర్యంబుగ చానింజేయదొ తాళముగి౯ి” (చూ. పద్య. 
82. (ప॥ ఆశ్యా॥ 


అట్టి తాళంబునకును గొన్ని నియనుములుండ వలయును 
గదా! అవియే యీదశ[పాణంబులు వానిని నిరూపించుటయే 
య్మోగంథముయొక్క- పర మోద్దేశము., ఆదశ! పొణంబు లేవన; 
(1) కాలము (2) మార్గము (8) (క్రియ (4) అంగము (క్‌) (గవాము 
(6) జాతి (7) కళ (8) లయ (9) యతి (10) (పస్తారము, అనునవి. 
(చూ. పద్య. 89 పుట! (ప॥ ఆశ్యా.) 


ఆ శ్వ్యాసద్వయరూపమగు స్మీగంథ మున ([బథమాశ్యాసము 
నందు *కాలోమను మొదటి(పాణము మొదలు యతి” యను 
నవమ(పాణమువజుకు సవిస్తరముగా నిరూపీంపంబడియున్న ది. పది 
యన్మపాణమైన (ప్రస్తారముయొక్క. వివరణమే ద్వితీయాశ్వాసము 





(1) తార్య(తీకమన నృ _త్తగీతవాద్యములు. 


్రీ 


ల్లోని విషయము. (ప్రథమాశ్వాసముకంకెం బెద్దదై న ద్వితీయాశ్యా 
సమును జదివిన తరువాత నతివివాదగ స్త్వమైన “(పస్తారిమను దశమ 
(పాణమును వివరించుటయే యితని పరమోచ్హేశమనియు, (పథమా 
శాగసము నద్దానికి భూమి కాత్మకమనియు. దోచకయుండదు. 


కృతికర్త, 


ఓబయామాత్యపుత్రుడై న పోలూరి గోవిందకని సదాశివనృపలి 
(వేశేపించగా స్మీగంథమును భరతము వీరరాఘునయ సాహాయ్య 
మున రచించినట్లు చెలియుచున్న ది. ఛరతశాస్ర్యపపీంణుడై న వీర 
రాఘవయ్యనుగుజించి యో క్రిందిపద్యములో వర్శించియున్నాండు. 


చ! “సరసుడు లాస్యదర్శనవిశారదశారద తాళలక్షణం 
బరసి తదీయలక్షణమునందటు మెచ్చంగందద్దుణంబుల 
బ్బురముగ € బెల్పు వైఖరికి. బోల్చంగ రెండన మేరుధన్వి యా 
భరతముపీరరాఘవయ పాటి మహానటమాళి కల్లునే” (చూ. 
పద్య 20 ప! ఆశ్యా.) 


ఈభ రతము వీర రాభువయ్య యొక్క. కాలముగాని యతని 
ని వాసస్థలముంగాని తెలుసుకొనుటకు దగినయాభారములు దొరకు 
ట లేదుః 


గోవిందకవి పావులూరి మ శన ను దనగంథమునందు. 
బేర్కొని మిక్కిలి పశంసించి యుండుటచేత నితడు మ న్లినకు 6 
ద ర్యాత వాండనుటకంకొ నధికముగానిత ని కాలమునుగుజించి చర్చింపం 
జాలకున్నా ము, ఇతండు నన్నయమల్ల నలను మాత్రము వవ 
యుండుటచేత వారికంకు న ర్యాచీనుండని చెప్పుటకు వీలగునేకాని 
అత్య ర్యాచీనుండని చెప్పుటకుమ్మాతము తావులేదు. మల్లననుగుటించి 
చెప్పిన పద్యమివిధ ముగానున్న ది, 


తీ 


“వు! గణితాభారము సర్వలోకమరయంగా నందులో 'బెద్దయుల్‌ 
గణితాధారము నాట్యళాస్రుమెజుంగంగక గావున 
మేటియె 
గణి తాంభోధధరించె సత్కృతుల విఖ్యాతంబుగా నెవ్వండా 
గణక[గామణి పావులూరికవి నిక్కం బెంచెదళ౯ మల్లనక ' 
ఇ (చూ. పద్య. 6 (ప॥ ఆశ్యా!) 
కవి యీగంథమును సదాళివభూపతికి నంకితముం జేసెను. 
ఈకవియే “పర్వతనారదచరిత్ర”మను నుటీయొక (గంథముగాడ 
రచించి యాసడాళివన్ఫపతిశే యంకిత మొనర్చినట్లు స్మీగంథము 
నందలి యీ క్రీందిపద్యమువలన౭దెలియుచున్న ది. 
కొం॥ “మునుపును బర్వతనారద 
మునినాముల చరితేమును సముత్క_ట ఫణితి౯ 
నునశావ్యంబు? నొనరెచి 
తనకిచ్చిన ఫఘనుండవొంగడా [పముదమునకొ (చూ పద్య. 
16. (ప॥ ఆశా.) 
కాని “సరసంతీమహాల్‌”” (గంథాలయములో D. NO. 180 
M. NO. 243. నెంబరుగల “పర్వతనారదో పాఖ్యానము”” అను గంథ 
నందు ఉదవినాయకుండు తనయన్న యగు సదాళివన్ఫసతి కంకిత 
ముగా నద్దానిని యొనర్చినట్లున్న ది. గోవిందకవి ఈగంథమునందుం 
బర్యతనారదశచరి(త్రమును రచించి సదాశివునకంకితము చేసినట్లు 
చెప్పియున్నా (డు. పరస్సరవిరుద్దములగు పై విషయములు కృతిక రృ 
నిర్ణయ మునకుపకరింపకయున్న వి. ఇంచుమించుగా చేకనాముమును 
నేక, పతిపాద్యవిషయమునుగ ల సమకాలికకవులకృతమగు శెండు 
ప్రత్యేక ంథములొకనికే యంకితమాయంబడుట చిత మైయున్న ది, 
ఇది విచార్యము, గోవిందకని “రాగ తాళ చింతామణి” యను మటి 
యొక (గ ంథమునుగూడ “క ట్రమూరి బుస్పభూపతి” ( వేరణచే రామాం 
కితముగాం జేసినట్లు 'దెలియుచున్నది. ఈకట్టమూరి బుస్సభూ పతిని 


4 


గుతించి చొరితకాధారములు మాకుదొరకలేదు, అందుంగూడ 
సీ'తాళదశ|పాణనిర్ణ యము చేయంబడీయున్న ది. 


(Ragatalachintamani by Poluri Govinda Kavi, No. ౨. 
2564 the descriptive Catalogue of Telugu Manuscripts 
Vol, XII Sangita, Government Oriental Manuscripts 
Library, Madras.) 


కృతి భర్త 


ఈతాళదశ[పాణపదీపి పీకకుం గృతిభర్త సదాళశివభూపతి, బతని 
యింటిపేరు చెబుకూరు, పంటకులములో జన్మించినవాడు, ఇతని 
గుజించి 'తెల్పుపద్యము లీ గంథమందీరీతినియున్న వి. 
న్నీ స శ్వేశ్వరునియందు సంభవించిన నాల్లు 
జాతులలోన నిచ్చలముగాంగం 
గలియుగంబున మిరు ఘనభూదజూతంబు 
(ప్రభంగాంచెనందులో. బంటకులము 
నాపంటకులములో నతులకీ రుల దాల్చి. 
జెజుకూరికులము వి_స్తీక్షముగుచు 
నొముహాకులములో నటబొగ డ్వకునెక్కె 
'బెద్దలకును బెద్ద పెద్దవిభుండు 
గీ! నతనియిల్లాలు పెడ్రాంబయనలందనరు 
నాన్ఫపాలునకాసతిక తులగుణుండు 
పాపన యనంగ నొక్క భూపాలతిలకు. 
డుదయమళయ్యెను లో కై కవిదితయళుండు.(దూ.ప, 7 |ప్ర॥ ఆ.) 
కం॥ అతనికింగబ్లిరి యేగురు 


సుకులతులిక ఖానా భా ససుతాములు సం 
తత పాతివ) త్యార్టిత 
హీతకీ _ర్తీకి జీవగజ యెక్డాంబికకు౯. 


ఫ్‌ 


మ॥ వరుసకొ జెద్దవిభుండు లింగనృపుడుక్‌ వారాశిగంభీరులా 


& 


తీరుకామావనినాథ కృవ్ణ విభులుక్‌ దీనా ర్రినుందారుకడం 


బర చూడాంఘి) సరోజపూజన కశాభ వ్యుండు (శ్రీ రామలిం 


గరమాకాంతుండనంగ సంగతసమాఖ్యాభాగులా యేగురుక 
(చమూ. పద్య. 9 ప్ర ఆశ్యా.) 


వారలలోన ముఖ్యుండయి వంశకరుండగు రామలింగభూ 
మోరమణాగ9గణ్యునక మేయగుణా కర రామకాంఒబకక 
ధీరులు6గల్లి శేగురు సుధీజన తావిను తాధికప్రథా 
ఛారులుదార శేఖరులుడా త్తగుణో .త్తములు త్రమెోా త్తముల్‌. 
వరా, పద్య' 10॥ ఆశ్యా) 


కం! శ్రీకర సదా శివాఖ్య మ 


కం 


క్‌ం॥ 


హీకాంతుండుదవినాయ కేందుండు ఘనపు 
కాక లితుండు పాపాజియు 


నాకొమరప రామభదు)లన సత్సుతుల్‌. (చూ, పద్య 11, 


ప్ర అశ్వా,) 
ఆయేగురు సత్పుత)కు 
లాయతసత్కీ. _ర్తిశాలుర ర్థిజన పొ 
'లేయాంళువతంసులు భ 
దా9యతీసంశీలురధికధర్శవితులు౯. (చూ. పద్య 12 పి 
ఆశా.) 
అగ౦జుడు వారిశెల్ల స 
మగ )యశోధనుండు ధర్జమార్గణహృద యో 
దగు)ండు సదాళివనృప 
తిగాామణి యతనిసన్నుతింపంగందర మే. (చూ. పద్య 18 
ప్ర ఆశా్థం 


కృుతిభ ర్త వ౦ంశవృతమేము 


సెద్దవిభు(డు ఆశా పెద్రాంబ 


పాపన + ఎన్రైంబిక 


మ 
న rr వ ల 





పెద్దపభుయ లింగ నృపుండు తిరుకామాొ కృష్ణ విభుడు (శీ/రామలింగరమాక్యాతుండు 
వనినాథు6డు == 
"రామ కాంజబ 


| | | | 
నచాళివుండు ఉదవినా పాపాజి రొమరప y రావాభ్‌ (ద్రుండు 


*(కృతిభ_ర్హ)* యకుండు 


7 


సదాశివభూపతి యేసమయమున 'నే(పేశమును బాలించెనన్ను 
విషయమును నిర్ణయించుట కాధారములుదొరక'లేదు. ఈసరస్వతీ 
మహాల్‌ (గంథోలయములో నెం॥ 261 (శ్రీకృవ్ణవిలాసమను తాళ 
పత)పతిలో సీపద్యమున్న ది=-- 


ఉ॥ “పొందు నాదుసన్నిధికి. బోలు౭ివోబనమంతివ్యుతు గో 
విందకపీం(దు మత్చఖుని వేడ్క_దలిర్ప జేర(బిల్సి తా 
నందముగా నిళింగనిన యాకలం౭చెల్సిన నాలకించి యా 
నందము మోర నాసుకవినాయకు.డీట్టనియెక్‌ వృుదూ కుల౯ా?, 


ఈ“ోకృష్లవిలాసి” కావ్యకర్త “వెంకనార్యుండు”. గోవింద 
కవియు వెంకనార్యుండును సమకాలికులని శై మ పద్యమువల్ల స్పష్టమగు 
చున్నది. కాని వెంక నార్యునికాలమునుగూడ న్‌ యించుటకాభార 
ములు దొరకలేదు, కాన గోవిందక వికాలనిర్లయముకూడ నసాధ్య 
మెనది. 


శైలి. 


లాశీణిక గంథమైనను నసాభారణ[పతిభావంతుంండైన కవి 
య(పమత్తు డై (పతిపాద్యవిషయమును బాళకులకు నతిసులభము 
గావించెను. పారిభాషిక పదజటిలమైనవిషయముల నింతశులభకె లిలో 
రమ్నములగు పద్యములందిమడ్చి పాఠకులకు విసుగుపుట్టించని యా 
కవి యాంధసారస్వతమునకు గొప్ప సేవంజేసియున్నా (డు. 


— మాత క _ 


తంజావూరు “సర స్వ తీ మహాల్‌” (గంథాలయములోని 
B.11600. D.719 ఇెంబరుగల 'తాళప(త ([గంథమిము(దిత (పతికి 
మాతృక, అతి పాచీనమైన యీ[గంథము (వాయసగాని దోషము 
చేతను, కీటదష్ట్రమగుటచేతనుు పరిమ్మరణమునకుం జూల[శ్రమనిచ్చి 


రీ 


నది. అయినను అనివార్య పరిస్థితులయందు యోగ్యమైన దిద్దు పాట్లు 
చేయ(బడి యథామాళృక పాఠ ములాయాభాగములకడుగున నివ్వం 
బడియన్న ది. 


ద్వితీయాశ్యాసమునందు ముఖ్యముగా బేర్కొనంబడిన దళ 
మ్మపాణమగు *(పసారము అతిజటిలముగా నుండుటవేతం బాఠకుల 
సౌకర్య్వమునునేశించి ముందుగా “ప్రస్తారక్రమమును చెల్పుపటమును” 
(Table of Prastharas) చేర్ప్చండియున్నది. సహృదయులు 
మాయాయ త్న ము ను బోత్సహింతురని నమ్ముచున్నారను. 
ము[దణయందలి లోటుపాట్లను సహృదయులు మన్నింతురుగాక. 


“సరస్వతీమవాల్‌ ” (గ్రంథాలయము, | పరిష్క్లర్తలు, 
తంజావూరు, 390. 


పసయాను[కమణిక. 


అం శమ పుడ-ల-ప- -- 
(వ థ నూ ™ న ము గ 
మం ఎ రపుట్తు 


ఇష్ట దేవతోస్తు త్రి 
కృతిభ _ర్భృవంశానువర్ణ నము 


స పస్థ్యం తాలు 


స_్తనీధనృ త్తవిచారము 
'తాళశ బోత్స త్రీ క్రమము 

A) అనీ 
తాళస్వయాపనివరణము 
"తాళవముహీమ 
'తొళఫలక్‌థనము 
'తాళదశ( పాణములు మ తదుదేశ క్రమము 
కాల పాణల క్షణము 
మార్ల(పాణవివరణము 
మార్లల క్షణము, తది(భాగము 
ద కీ ణమాగాదివివరణము 


( (కియా పాణలక్షణము 


సశబ్బనిశ ్ర బ్రనిరూపణము 

మార్గ దేశి క్రియాదినిరూపణము 

అంగ (పాణక థ నము 

అన్నుదుత దుతాదులకు చిహ్నములు 
అంగాధిదై వతములు 

అన్నుదుత దు తాదులకు నామ భేదములు 
అంగములకు హూ స్త్వపమాణను 
(గహ్మప్రాణము 


12 


త్ర్త 


(11) 


అతీళానాగతాదివివరణము 
జాతి సాణము 

చతుర క్రజాతీల క్షణము 
(త్యశ్రజాతిల క్షణము 


+ మి|శ్రజాతిల క్షణము 


ఖండ జాతిల కణము 

సంకీర్ణ జాతిల క్షణము 

అధికాంగ, అల్వాంగ వివరణకు 
క్ర ఛా పాణము 

ఏక కళద్వికళాదివివరణ ను 


శ్‌ లయ (వ్రాణము 


లయమార్లవివరణము 

యతి(పాణము 

సమ సోతోవహోాదియతుల నిరూపణము 
ద్వి తీ యా శా సను 

(పన్నారలవ్షణము 

సంఖ్యాలక్షణము 

పాతాళ సంఖ్య 

అంగ శ్రేణీసంఖ్యాది సల క అహము 

ఇచ్చాపా తొళలక్ష ణము 

సర్యపా తొళల క్షణము 


. తాళ్యపన్నానము చేయుకముము (సహ్య న. 
ఇంటి పా ప! 


త్యశ్వపస్వారము 

పళ (పసార ము 

ఖండ జాతి పన రము 

సంకీర్ణ ప్రసారము 

తాళ సంఖ్యాజ్ఞానమున కు మాగ్గకథనము 


సట 


(iii) 


చతుర కమి శాదిజాతీయములగు 
(దుతానుదుతాదిక ముల వివరణము 
ఖండ (పసారనిరూపణము 


. యంత్రభేదముల వివరణము 


ఖండ ప్రస్తార మందు తాళమును లిఖంచుకమ ము 
నఫ్లోదిషప) కారము 
అ దట 


శ చతురశ న ష్టోదిష్టకథనము 


తర్విశనష్టోద్దిష్టక థ నము 


3 మిశ )నహ్లో ద్దిష్టక మము 

; ఖండనపష్టో ద్దిష్టక) మము 

: సంకీర్ణ  జాతీయన ప్రోద్దిన్హ క మము 

3 చతురశాిది పంచజాతీయ మేగులక్ష ణము 
: [దుతయం[తకథనము 

ఫై (చుతయం[త్ర ఫలలక్షణము 
చతురశ్రలఘుయంత్రక మము 

స్ట చతురశి)గురుయంత )కఫమము 

, గురుమేరువలయపిభానము 

9, స్లుకయంత నిహా ప పణము 


సమ స్త మేగుస్థాన క అక్షణము 
ప గృహనిర్మాణ నినా కణము 


వల, గురుమేరులేఖనవిధానము 


స్పృతయంత) లేఖనవి ధానము 
౧ 
మిశాదిజాతీయయంతినికూపణము 


- సంఖ్యాల శ్షుణము 


ద్ఫుతలఘ్యాడి। నిఖలయంత) ఫలనిరదూపణము 
పంచ తాళనిరూపణము 

స పతొోశిల క్షణము 

pant 


48 
44 
45 
46 
47 
49 
ర్‌ 


32 


స్స్‌ | 
స్ట్‌ 


399 


రశ 


33 
గ్‌? 
Gl 
62 


శ్రీరస్తు. 
కుభమను. 
pr. 


తౌళదశ పాణ పదీపిక. 
Nad Ny 
(అను భరతల క్షణ్మగంథము. ) 
ప్రథమాశ్వాసము 


ఉపోచాతము. 
యె 


శా! (శ్రీ, వాణీరమణీవిబుద్ధపద రాజీవో_త్రమాంగ ప్రభా 


కం! 


కం॥ 


వావిప్కా_ర పరిమ్మృ తాధరతలోదాయ ... మునా 
ర్యావామాంగ విభాసమాను నసమానాంతర్జుఖస్వాంతప 
జా నా సోత్సవకామి (శ్రీయుదవినా థస్వామిం (మౌర్థిం చెద! 


రాముని దశముఖదనుజవి 

రాముని సజలాంబుదాభిరాముని సీతా | 
|. 

రాముని వినమిత భార్గవ | న 

రాముని జితయాతుధానరామునిం గొలుతు౯ా. ఓ క్ర 


ధాతకు నిఖల[పాణివి 

ధాతేకు నిరుపమఫల[పదాతకు నిగమా 

భ్యేతకు సమభువనాధి 

ష్థాతకు సుర నేతకిజెద సవినయవినతుల్‌ = తి 


కం! మదనారిహృాదయ వమూదన 


సదనారతదివ్యమహిమసదనుని విఘ్నా 
భ్యదనుని మదవద్విరదన 
వదనుని మదనేకవరదు వర్ణ న సేతుక్‌. త్రీ 


నీ! శారదచంద్రికాశారదశారథ 


రద్యుతిషార శారదను థలంి, 


పల్మీక భవముఖ్యవర పూర్వీ ర్వాణ 
భాపాకవుల నెల్ల. (బస్తుతించి, 
నన్న య్మపముఖాంధ సన్నుత (పొ డన 
కవిరాజరాజుల . కవనతులిడి, 
యధునాతనామర (పథిత త్రిలింగ భా 
పూ వేదిసుకవుల సన్ను తించ్చి 
"ఇ| న యతులు [పాసంబు లెజుంగక యతులరీతి 
వృత్తులరయక పూర్యకవి ప్రబంథ 
బంధురో కల కవితలు పసకిటించు 
కటికికుకవుల. బట్టి వాక్కళలంగొట్టి 5 


మ॥ గణితాధారము సర్వలోక మరయంగా నందులో. 'బెద్దయు౯ 
గణి తాధారము నాట్యశా(స్త్రుు మెరుగంగ ౯ గావున౯ మేటియె 
గణితాంబోధి ధరించె సత్క్బృతుల విఖ్యాతంబుగా నెవ్వండా 
౫ణకగామణి పావులూరికవి నిక్కంబెంచెదళ మస్లనక 6 


వ! ఇట్లఫీప్ట చేవ కాభి వాద నా చరణంబును సమ_స్తసుక విరాజ 
బటూకరణంబును కుక విజన తాని రాక రణంబును సంఘటించితానతు 
లితకరుణాసము ద శ్రీ రామభదకృపాకటాశ్షవిభ వానులబ్ఞశాశ్యత్ర 
సారస్యతవిశేషంబున న శే వభాషా వేది వేతండాఖండలతండంబులా 
నందవీచండిలంబు లై నిజశిరోమండలంబుల. దాల్పియుపలాలనం 
బొనరింపనింపువాటించి యొక్క భరతలతుణగంథంబు బంధు 
క స రచియింప౭దలంచి 


గీ > 


యుండు నవసరంబున = '”' 


నీ! స ర్వేశ్యరునియందు సంభవించిన నాట్లు 

జాతులలోన నిచ్చలముగాంగ 0 
గభియుగంబున మిరు ఘనశూ(దజాతంబు 
(పభగాం చెనందులోం బంటకులము 


తి 


నాపంటకులములో నతులకీ ర్తలందాల్పె. 
'జెరుకూరికులము వి స్తీర్ల మగుచు 
నామహాకులములో నటంబొగ డ్తకు చెక్కి. 
జెద్దలకును బెద్ద 'పెద్దవిభుండు 
గీ! నతని యిల్లాలు పెద్తాంబయనంగదనరు 
నాన్ఫ పాలున కాసతిక తులగుణుండు 
పాపనయనంగ నొక్క భూపాలతిలకు. 
డుదయమయ్యెను లోకై కవిదితయళుండు, ey Nt 


కం॥ అతనికి గల్లిరి యేగురు 
సుతులతులితభోగ భాగ పసు'్రాములు నం 
తతపాతి[వ త్యార్టిత 
హితకీ రికి జీవగజ్జ యెక్షైంబికకు౯. రి 


మ॥ వరుస౯ా బెడ్డవిభుండు లింగనృసుండు౯ వా రాశిగంభీరులా 
తిరు కామావనినాథ కృష్ణ విభులు౯ దీనార్థి మందారుండం 
బర చూడాంఘిసరోజపూజన న్‌ లాభ వ్యుండు (శీరామలిం 
గరవమాకాంతుండనంగ సంగతనమాఖ్యాభాగులాయే 

గురుకాా 9 


ఉ॥ వారలలోన ముఖ్యుండయి వంశకరుండగు రామలింగభూ 
మోరమణా (గగణ్యునక మేయగుణాక ర రామ కాంబకుక 
ఫీరులుంగల్లి రేగురు సుభీజన తావినుతాధికపథా 
ఛారులు డార శేఖరులుడా త్తగుణో తృములు త్తమోత్త 
ముల్‌, 10 


క0॥ (శ్రీకరసడాక్తివాఖ్యమ 
ఫీ, కాంతుండుదవినాయేం[దుడు ఘనపు 
ణ్యాకలితు(డు. పా పాజియు 
నా కొమరపరామభదులన సత్స్నుత్రుల్‌. 11 


+ 50% 


కం! 


కం! 


ఉ 


కం 


కం॥ 





ఆయేగురు సత్పు(త్రకు 
లాయతేసరత్కీ. రి శాలురర్గి జన(పా 
ధి థి 
'లేయాంళు వతంసులు భ 
(దాయతేసంశీలురధికధర్శ(వ్రతులు౯. 12 


అగజుండు వారికెల్ల న 
మ్యగయశోధనుండు ధర్శమార్లణవాద యో 
ద(ుండు సదాళివన్ఫప 


తిగామణి యతని నన్నుతింపంగందర మే. 18 
అతండొక్కనాండుసపురో 
హితకోవిదసుకవిబంధభుహితమం| తీసువ్భా 

_త్తతినుఖపరిజన వే 

ప్రీతసభలో నిండుకొలువు సేయుచు నొక చోళ౯. 14 


సన్ని ధినున్న నన్ను విలసత్క_రుణా_ప్రకణాక్షువీశుణా 

భ్యున మలి జూచి యిట్లనియెబోలురివంశ మణీ సుథోరసో 
ద్యన్న వమాధురీమహిమ హోరిగ భీరలసద్య-చోవిహో 

రోన్న తసత్కే_విత్యవిభవోజ్యల 'యోబయమం(తినందనా, 15 


మునుపును బర్వతీ నారద 

మునినాముల చరితమును సముత్కట ఫణితి౯ 

ముణనాముల 

ఘనకావ్యంబుగ నొనరిచి 

తనకిచ్చిన ఘనుండవొంగదా (ప్రముదమున౯, 16 


(పకటించ (1) చేల నిన్ను నే 
సకలజ్ఞునిం బొగడ నేల సద్గురుసవిధా 





(1) వై కందపద్యము యొక్క మొదటి పాదము మాతృకయందు “(ప్రకెటించె 
జేళినిన్నును ” అను రీతినియున్నది. అర్హ సౌప్పవముననుసరించి పి రీతిగ 
థ అ ఖు 
మార్చబడీయొ. 


ధికృ తాం విధ్మిపజ్ఞా న. 
కుక ఏళ్ళత పూర్వనుకవి గోవిందకపీ, | 17 

ఆ॥ వె! బహువిధంబులయిన భ రత శా స్త్రంబుల 
లోన ముఖ్యమును (బధానమగుచు 
నాదిభరతమునిమహానట(పో క్తంబు 
వెలయు; దానియందు వి_స్తరిలెన 18 


కం! తాళదళ షాణంబులు 
బాళినినవి తెనుంగుంజేసి [ప (పతిపద్యమునక? 
వాలాయము మావేరను 
బోలల నంకితము6 గలుల. బొంకించంగ చే గ 19 


కన న 


Wn Gs 
వ॥ అని యానతిచ్చి [= ) స 


చ॥ సరసుడు లాస్యదర్శనవిశారద శారద తాళల క్షణం 
బరసీ తదీయలక్షణమునందటు మెచ్చ (గ(దద్దుణంబుల 
బ్బురముగ6 దెల్పు వై ఖరికేటోల్చ్బంగ రెండవ మేరుధ నియా 
' భరతముఏర రాఘవయపాటి మహానటమాళి కల్లునే. 20 


వ! ఇట్టి తాళదశ పాణలక్షణపరీ కా పాండిత్య విభవంబునందు 
ద్వితీయమహానటుండునుంబో లె విలసిల్లు సీమహామవాుండే త్రీల్ల య్‌ 
పరిజ్ఞాన కార్యంబునకు నెయ్యంబున సాహాయ్య ౦బొనరిర పనే తల్ల క్ష 
ణంబు చెనింగించి తాళదశ([ పాణ(పదీపక మ ను వర నొక్కు 
కబ్బంబొనరించి మాకంకితంబు సేయుమనియుకు, నిట్టి మహో 
కార్యంబునకు స్‌వే సముర్గుండ వ్రు గాని యిచ్చట మరియెన్వారును 
నేతత్కార్య సమర్ధులు చాల ప్రార్థించి కర్పూర తొంబూ 
లాదిసత్కారంబులంజేత బహూకరించిన. “జేకొని శేనుంబరమా 
నంద సంభృత హృద యారవిందుండనగుచు. ద త్కార్యంబుషక్రమిం sa 
"నద అ ఆవ వష్ట్యం'తాలు ప య 

లర న 


కం! (శ్రీకర సద్దుణవితతికిం 
(బాకటవితరణనిహారభ వ్యస్థితికి౯ 
థి 
లోక స్తుతీవిభ వోన్న తి 
కాకలితభ వపదాంబుజార్చనరలికి౯, 21 


కం నా_స్త్యంబరగండునకు సు 
దుస్త్యజసత్కీ ర్హివిభవధూర్వహసు్రా 
శ_స్త్యస్ఫృురితవితాన 
స్వ _స్వ్యయనదిగంగనాభవన గేహళికి౯ , 22 


కం! ఇక్షు(గౌమాన గయకుము 
దతణజాధ స్యమునకును దశ్ని ణబాహో 
ఢ మ్షోణీమండలశఠ 
కక్షుద శపణబూాక్షుకె శే యునకు౯, 28 


కం॥ భర తాదినిఖలవిద్యా 
నిరుపమత త్యార్థ నిపుణనిర త్ర (ప్రజ్ఞా 
నిరవధికీ రిమహోోన్నతి 
వరభరణికి (శ్రీసదాశివన్ఫపా(గణికి౯, 24 


వ॥ అంకితేంబుగూ నాయొనర్పంబూనిన తాళదళ పాణ 
(పదీపికోయను భర తలశుణకావ్యంబున కునుపోర్డాత (పకరణం బెట్టి 
దనిన అః 


మ॥ వరతే'ర్వ|తికల క్షణ! పక టన స్వాభావిక (ప్రక్రియా 
భరతంబై. భరత వతీందర చనస్సార[ పభావోల్లన 
దృర తాఖ్యాయుతమై సమస్త భువన పఖ్యాత మైయొప్పూ నీ 
hele భరతశా(స్త్రుంబార్య 
ఇారి(తమె. 25 


కం! ఆభరతము బహుభంగుల 
శోభిల్లు మహేశ రాదినుమత బహుత్య 
స్యాభావ్యంబున నందు మ 


హాభవ్యం బౌదిభరతే మైశ్యరమగుటక£౯. ౨౪0౯ ౬22-26 
వ॥ ఇట్లు మే హేశర ప్రణీతందై. న యాదిభరతంబు నంది 
శేళ్యరాదిభరతయిలకంటి నుత్తమోత్తమంబై విలసిల్లు, నటి 
యా దిభరత(పకారంబునం దాళదశ ప్రాణలక్షణనిక్ల యంబొనరిం 
దను. అట్టి తాళంబు తే'ర్యతికపథానంబై. 'చెలంగుచుండు. 
తౌర్య త్రికంబన్న ది నత్త తృగీత వాద్యములు మూం౭డునుంగూడ 6 
దన్నామభేయంబునం[బవ ర్తిల్లును, అట్టి నృత్తాదులు మూఃటి 
పలను మొదటిదైన నృత్త కప (1) “శుద్ధ తొండవంబనియును, 
(2) చేలీన టనంబనియును, (కి) (వేరణ * నాట్యంబనియను, (4) | చే (వేంఖణ 
న్నర్తనంబనియును (క) కుండలినృ్ఫత్యంబనియును, (6) దండలాస్యం 
బనియున్కు (7) బహువారినృ త్ర ౦బనియును, స_ప్పవిధంజై యొప్పు 
చుండు. గీతంబన్న ది పడ్డ మధ్య సాదిన _ప్తస్యరప్రథానం బై నాట 
గాభాది రాగ భేధంబులంజేత బవువిధంబై పెంపుమోరు, వాద్యం 
బన్ని త తానద్ధసుషీరఘనాది భేదంబులవలన చతుర్విధం బై శోబిల్లు, 
తచ్చతుర్విధంబై న వాద్యంబు తత్తద వాంతర భేదంబులవలన మజీయు 
నచేకవిధంబై రంజిల్లు, ఇట్టి నృ _త్తగీత వాద్యంబులు మహేశ్వరాది 
సక ల'దేవకాజనమనోరంజకంబు లై వర్తిల్లుసని పల్కుచో మనుష్యాది 
సకలభుననజన హృదయాహ్లాదకరంబులై త తృక్సకలలో కాచరణీయం 
బులగుటకు సందియంబె. అట్టి తౌర్యత్రికంబు సక లచేవతాచరి తంబ 
గుటయు6 (గమంబున నేర్చజించెద. తద్విధం బెట్టిదనిన ౬ 





1 సంగీత రత్నాకరము మొదలగు (గంథంబులందు * పేరణి * అని యుద 
నారింప బడీియున్నది, 


రీ 
. నీ! శుద్ధనాట్యముంజేసె సోమ శేఖరమూర్తి 
యగసుత 'బేళ్యలాస్యంబు సలిపెం 
సనా వర ల 
నావాణి (సంఖణమాచరిం చెం) 
గుండలినృ త్తంబు గోవిందుండొనరించె 
దండన _ర్తనమస్థితనయ నెజు వ స్కై 


నప్సరోనికురుం బన భ్యాస ము నరించె 
బవాుుచారినటనమ(ప్రతీమమహి మ, 


గీ! నిటు స పవిధంబుల నెసంగు నాట్య 
య ఎవని 
మెల్ల వేలుపులొద రియింపుతోడ 
ననుచు నాజెడునెడల సీయతులనటన 
మఖిలలోకానురంజనమగుట యరుబె, 27 


గీ! నారచాదులు గేయవిహారులనుట 
లోకసి సిద్ధంబు వాది(త్రల్తోలమతులు 
నంది'కేశ్వరముఖ్యులన [గ వినరొ 
సకలజనములవారు నిశ్చయముగా a రిరి 


వ! ఇట్లు నిఖలచేవతాయోగ్యంబును సకలలోకానంద 
కరంబును నకలజన తాజీవనకరంబును రసీకరంజనంబునై వెలయు 
నట్టి తౌర్య(త్రికంబునకు బరమ(్రభానం బై తన్ని రంతరనియామ 
కంబై తాళంబు విలసిల్లుచుండు, నట్టి తాళలక్షణంబు సకలజన వేద్యం 
బగుటంజేసి తత్రాళంబునకు మొదట సన్వర్ధ నామనిర్లయంబును 
తత్స్యగూపనిశ్చయంబును, త్ర దావళ్యక తాపకారంబును, తన్మహి 
మంబును, తద్విజ్ఞాన ఫలంబును నందుకు చెలియవలయుం గావున 
(గమంబున నివియెల్ల సేర్పజిచెద నదియెట్టిదనిన = 


కం! జోమున తల ప్రతిష్టా 
యా” మనమధాతువు (ప్రతిష్ట యను నర్భంబుళ్‌ 


An 


దనిన 


కం! 


కం! 


9 


నేమమునం బెల్పు నందున 
(శ్రీ మారును “ తాళ” పదము సిద్ధంబగుచు౯, 29 


అట్టి తాళంబునందునుదారగతుల 

స్యుపతిస్టీితమగుచు మెచ్చులుభఘటించు 

దివ్యతేర్యతత్రిక ౦బు సుధీజనాను 

రంజనము సేయుననుట గొౌర్వ(తికంబు ల్‌0 


వ॥ లది తాళశబ్లనిర్ణ యంబు, యింకందాళస్వరూపం బెట్టి 


కరతలయుగనంయోగ 

స్ఫురితవి యోగ ములయందు. బొలుపొందెడు నా 
చరకాలమెంత౭గలదో 

కరమది తాళంబటంచు. గల్పితమయ్యెకొ, 81 


వ! తదీయావళ్యకత్వం బెట్టిదనిన __ 
తౌర్య(త్రికమ త్రేభ ము 


వార్యస్థిలీ నడచునెడను వడినంకుశ సౌ 
క్రో ర్యంబున మరాంచొ 


భుర్యంబుగందానింజేయదో తాళ మొగి, లి 
ఆ॥ వె॥ వరుస సృత్తగీత వాద్య చేవాంబున 9 

కమరుం (బాణమగుచు నతులతాళ 

మట్టి తొళహీనమైన యామూండును 

మృాతశరీరమని నికృష్ణమగును. 88 


క్‌ం॥! 


వ! తన్మహిమం జేదనిన = 
శివకాపమగు “త” కారం 


.. బవ్లల “ల” కారంబు. శ క్రియాకారమగుకొ, 


వు 


కం 


10 


శీవశ క్రి సమాయోా? 
(పవణ (పథం “ చాళ” మహిమ పావనమయ్యెక్‌, శశ 


శివశశ్తా కశ్ళకమై సవిత్రతరమై గ్రీభు కిము క్యర్పణ 
(పవణంబై. శుభచాయమై. ఘనదళ(ప్రాణాత్మకం బై జగ 
ద్భృవనా భ్యంతర సంత తస్ఫు[ిత సభ్య స్ఫార సత్కీ ర్త్మివె 
భవబీజంబగు తాళమ.౦బెలియ. నాప్రాజ్ఞుండె తత్వజ్ఞుడుక్‌, లీఫ్‌ 


వ! తత్సలం బెట్టిదనిన నా. 


(భితిజాతివిశారదు లై 

తతముఖ వాద్య(ప్రచార ధన్యులునగునా 

మతిమంతులు నధిగతతా 

శత వెలయుదురతుల మోశ్షలక్ష్మీపతులై . 26 


వ! ఇట్లు శివశక్ష్యాత్శేకంటై పరమపావనంటై భొక్తిముక్తి 
డు 


క్షీ _ర్తిపదంభై తౌర్యతికోజ్టవనం బె విలసిల్లునట్టి 'తాళశరీరంబు 
ప్రాణా పానవ్యానో దానసమాన నా గ కూర్భక్ళృక ర బే వద _త్తధనంజా 
యాఖ్య దశ పాణయుక్షంటై విలసిల్లు భౌతికశరీరంబువోలె కాల 
మార్గ క్రియాంగ (గ వాజాతికభలయయలి! పస్తారంబులనియెడు దశపా 


ణంబులంగల్ల్‌ వెలుంగు. అట్టి 'తాళలక్షణపరిజ్ఞానదక్ష్యులు. గాని 


వారికి చార్య (త్రికవ్యవహారంబున ౦దు నామం ఫ్రంబుఘటించదు గావున 
తల్ల క్షణ జ్ఞానం బందజకు నావశ్యకంటై యుండు. తన్ని రూపణంబు 
లేశ తల్ల కుణజ్ఞానంబు గలుగ చేరదుగాన తన్ని రూపణంబవళ్యక_ర్త 
వ్యంబని తలంచి త తాొళదశ| పాణలక్షుణ వివరంబును స్మపపంచంబుగాః 


(గమంబునం (బతిపాదించెద ్య 





న. 





l. ఇది యా వల ట్రాలీ ఖతలోని 


య వీ ణావాదనరత్వప్వ * డుతిజాతీవికారద , 


i 


తాళజ శా, పయాపీన మూతకు త్రి” Pan 
క్‌ు మోటమార్షంనిగచ్చితి” | అను శ్ఞోకయునకనులాదమా, 


11 


=- ఇది యుపోర్దాతము ఫా 


కం॥ (శ్రీమద్యానుననగ ర 


కం! 


స్య్వామిప దాంభోజభ జన వై భవలబ్ద 

స్టేనాన్విత ఘనసంప 

ద్ధాను బుతాలాప (శ్రీనదాశివభూపా, 87 
'తాొళదశ | పాణంబులు 

బాలిని వివరించుపద్య పద్యంబరయః౯ 

లాలితభవదీయాంకిత ఆ 

కీలితముగ జేతుం జి _త్తగింపుము (వేమా) } లర 


me 


వ॥ అది యెట్టిని యనిన నొకొ_క్క. పడార్థనిశ్చయసమ 


యంబులయందు నొక్కొ-క్య-ప దార్థంబునకు. (గమంబున నుద్దేళ 
లత్షణపరీ క్రావిధంబులవశ్యక రృవ్యంబులగుట  సకలశా ('స్రుపసిద్ధంబు 
లుగావున నీ తాళదశ పాణంబులకును క్రైశల తీణాదులను స్మక్రమంబున, 
శేరి చెద. అందు. దదు జ్రైశకమం బెట్టిదనిన - 

ద లు 


న్‌! కాలమార్ల (కియాంగ క్ట (గ హాసుజాళి 


గ్‌ 


కం! 


కళలు లయయతిప్రస్తార కములనంగ 
వెలయు దాళ(పాణములు విలాస 
జితమదనరూప (శ్రీసదాశివమహీప, లి 


నూరు తమ్మి లేకులం బెందొంతి నిలిపి 

సూది మొన్మగుచ్చి యది చించుచోట నెంత 

కాలమబ్బెనొ యది యగు శ్షణమనంగ 

నవనగుణనీల (శ్రీసడాశివన్ఫపాల, 40 


అష్టక్షుణములు లవమగు 
నష్టలవంబులొక కాష్ట్రయగునె" నాకా 


గ్‌ 


క్‌ం!! 


18 


హైస్టకము నిమిషమౌానిమి 
పాష్టక మాం గళ సజాళివావనీరమణా,ం 


రహూకళాద (య మొకచతుర్భాగ మయ్య 
దచ్చతుర్భాగములు శెండు తగనను ము 
తముగుం దదన్నుదుతద్యయము (దుతంబు. 


. దదుతలు రెండు లఘువు సదాశిి వేంద. 


J 
తలఘుయుగ్నము గురువగు | 


వల్ల భమగుప్లుతేము మూడు వరలఘునులట౯ 
'జెల్లునదీకాలమునట. 
దల్లజులాడుదురు (శ్రీసదాశివరముణా, 


వ॥ మజియు మార్గ (పాణంబ నేక విధం బై యుండు. 


ణం బెటిదనిన జా 
లు 


కం! 


క0| 


కం॥ 


ఆరైదు నాల్లు పం(డెం 

జారయ మార్షంబులనిరి యందొగ (టటియేల 
వ్యూరూఢ ముగాదిక నా 

లారయ నొప్పును సదాశివావనీరమణా. 


ఎనిమిది నాలుగు మరి రెం 

డును నొక్కటియును నరయు ననుదుతముకడ ౯ 
గనబంచిన ఘనమూార్లము 

లనువగయారగు సదాళివావనీరమణా. 


అక్షర కాలముకంకెను 
ఏశ్షింపంగందక్కువయిన వి(ళుత కాలం 
బక్షి తెగ నవని భర ళా 

ధ్యత్షులు పలుకుదురు (శీన జాశివరమణా, 


41 


48 


48 


దల క్ష 


భి 


45 


ర్‌ం, 


న్‌! 


కం॥ 


చం! 


18 


అటు6గాన 'మొదటిడార్లా 
దిటుందెల్పదనై దు నాలు గెట్టననదియు౯ 
దటుకుననిందుంగ ననగు 

నట నమరిన (| శ్లీసదాశి వావనీరమణా, 


పరక భాగంబునారీతి పంచి శేని 
సూకుమార్లంబులార య్యె సూక్షుమురసి 
లవ్ష్యుమునంజూప నవియెట్లు లాగియగును 
శివునశై నను (శీసదాళివమహీ ప. 


వ॥ అటుంగాన జా 


(క్రమమున మార్గ్లములారిటి 

కమరించెద వినుము నామమాదిగ(ద త్త 
(ద్రమణీయలశత్షణంబులు 
దమితాహీతపీర శ్లీసదాశివధీ రా, 


చెలగి దక్షిణ వార్తిక చిత్ర చిత్ర 
తరములనగు నర్షచిత్రతరమనంగ 
మజియు నతిచి[త్రతమమన మార్గవట్క 
మవఘళించును (శ్రీసదాళివమహీం(ద. 


వ॥ దశ్షీఇమార్లం బెట్టిద నిన ఆజా 


50 


ఎనిమిది నాట్లు రెండును రహిన్నొ కడున్నరయున్న నుదుతం 
"బెనసినకాల మొప్ప దుదనించుక( దగ్గక నారుమార్లముల్‌ 


కనివిభజింవ నెంతయగు కాలము నట్టిది కాలమష్టమా 


(తనిరతి యొక్కసత్కళకు ద క్షీ ణమార్లమునక్‌ సదాశివా, 51 


వార్తికమార్లంబు వరచతుర్యాత్రలుం 
గల్గిన కళతోడం (గాలుచుండుం 


శ! 


మడా 


నీ 


కం! 


కం, 


కం! 


14 
గలితద్విమా(త్రలుం గలిగిన కళతోడ 
రహిమిర చ్మిత్రమార్లంబు వెలయు 
నొకమా[త కళగల్లి యొష్వులుంగుల్కును 
జి త్రతరంబు విచ్మిత్రముగను 
నర్థచిత్రతరంబు ననియెడుమార్షంబు 
నరమా(త్ర కళంగల్లి హరువువమిరు 


నట ననుదుతమా త్రక మైన కళను 

మలయు నతిచిత్రతమమను మార్లవురయ 

నిట్టి మార్లంబులారును నింపుమిగులుం 

దాళసంగతి నరయ సడాళి వేంద, రత్తి 


వ॥ (క్రియాపాణం బెట్లన్న నెబుంగించెద నాక ర్లింపుము. 


మార్ల దేశి క్రమంబును మలయు రెండు 
విధములను మిరు [క్రియలు నపీనకీ రి 
ధవళి తాశాంత శాంతనిధానహృడయ 
భవనగమహేశ (శ్రీ స దాశివమహీశ, గలి 


తత్రన్నా మవిశేపము 

లు_త్సమమగు లక్షణంబులొగి వేర్చజబుతు౯, 

ఉ_త్తమభరత విధిజ్ఞా 

యు_త్రమమతమున నడాళివోర్వీనాథా. ర్ట్‌డ్తీ 


ఆ శెండువిధంబులయం 
దారూఢిగనొకటికొకటి యస్టవిధంజై 

హోర పొఢిమ మ్‌ 

దారతరాచార (శ్రీ) సదాళివధీరా. కర్ర 


చెన్న ప్పంగ మార్ల(క్రియ 
లన్నవి విలసిల్లు రెండుహరువులతోనె 


కం|| 


కం॥ 


కం 


న! 


15 
ట్రన్న నుసళబ్దనిళ్శ 
బ్లోన్నతియు_క్తిని సదాళి వోర్వీనాథా. 


ఒక్కటీ యొదట సశబ్దము 

తక్కిన యారొకటి శబ్ద తారహితంబై. 
చక్కలమను చేశిక్రియ 
లక్క-జముగ (శ్రీసదాళివావన్లీరమ ణా. 


ఆవాపము నిప్కా_ మము 

నావిశ్లే పము (బవేశమనునీనాల్లుక్‌ 
భావింపంగ నిశ్చబ్ద 

శ్రీ వెలయు నదాళివేందరాకాచం[చా. 


(ధువళశమ్య తాళనామ 

(పవణములగు (క్రియలు సన్ని పాతక్రియయు౯ 
భవపూజనలీల సశ 

బవిలానములనిరి శ్రీసడాశివధీరా. 


వ! ఇంకందనా గక్ల్షనామంబు లెజుంగంచెద a 


రంజితా వాపనిష్మామవిశ్షే పప 
'వేశనధువశమ్యవిదిత తాళ, 

నన్ని పాతాఖ్యలంజరగుచు నీయష్ట్ర 
కియలరయంగ మౌార్షకి్రియలంజెందు 

(భువకయు సర్పణి తోరంపు కృష్యయు. 
జారుపద్నినియు పిసర్టితయును 

గిన వికి పాప తాకాపతితలనం 
డిరమైన యాయెన్నిదియును చేళి 


విధము [క్రియలని భరతసం వేదితిలకు 
లాసతిత్తురు పంటవంశొబ్ధీచం ద్ర 


"్‌ఢ్‌ 


ర్‌ 


ర్‌రి 


59 





16 


ఇారదచం[దాభ సత్కీరి సాంద నిత్య 
శివకరవిహోర శ్రీసదాళశివమహీశ, 


అశ్లేందుహ సృంబునందలి |వేశ్లెల్ల 
వంచిపట్టినను నౌ వాపమగును, 

నాచేతి (వేశ్లేల్ల నటవిష్పుచు నధోము 
ఖముగాను వాంచ నిపష్కాము మగును, 

స్మపదశ్షిణముగాం జూంచి యావాస్తంబుం 
జూవీ పట్టిన విశే పనుగున్యు 

వెలికిలగా వేసి _వేళ్లధోముఖముగా 
వెసలగేోలుంజూప. (బవేశమగును, 


చిటికతోయాడం లు ముంగిటికిం జూంచ 
(ధువసమాహా వయస త్కి యరూ ఢి కెక్కు_ 
గడంగి వాడుదురదియు న ధాన పరులు 

ధర సద్గుణ సాంద్ర సడాశివేం[ద. 


వామకరంబుచేత నదవకొ కుడిహస్తము మింద శమ్యమా 
వామకఠంబుమిో6ద జజవక౯- కుడివా స్త్వము తాళనావమమా 
కోమలహా స్త యుగ్మకము. గూర్చి యొకింతగం జూపి 
మోదినణ౯ 
నామము సన్ని పాతమనినందగు ద(త్రియకు సదాశివా. 62 


తన వామశరము. బతొకహా స్తమునం ద 
కారించినను (థువకావ్యాయంబు 

యాహాస్త మెడమకు వాత్సిన సర్పిణి 
యాేల కుడికేయ నగును గమ్య, 


స 


(1) 'తశారించిన * అను పదము “చిటికెవేయుటి యను నర్ధమందు (బ హమోగింపం 


బడీవది, 


గీ 


1 

యది యధోగతముగా నమరింపంబది ని 

పజుంగనా హస్తంబె జయలుచిన్ను6 | 
దగ విసర్జితయగు. దత్క_రాంగుళు లెల్ల 

జేర్చి మణంచిన విశ్షిప్తయగును 
దత్క_రమె మందు జూప బతాకయగును 
నదియె దిగువకు దిగిచిన నగును బతిత 
యిట్లు బదునాజు తెజంగుల నెసంగు[గ్రియలం 
ఊాళమున6 జూపవలయు సదాళివేంద్ర. 683 


నీ ఒక సశబ్దంబును' నొగిరెండునిశ టై 


ములు సంఘటిలు స్లుతమునకునిపుడు 
నొక్క-సశబ్దంబునొక్క- నిశ్శబ్ద కి 

య పొసంగు గురువునకర సిమాడ 
లఘువు లేయడనున్న లలినాయెడలనెల్ల 

దనరు సశబ్దముల్‌ తప్పకుండ, 
(దుతమనుద్రుతేమును దోడుతొనొకచో స 

శబనిశ్శ్ళబసంశ్రయములగును 

యి యు 


శీ] ననుచు. బంచాంగవిని యోగ మరయు నెడల 


కం! 


నిట్లు [యల యిక్కువ రహీ నెజుంగ నిపుడు 
నేర్య్వవలయును దన్నామనిరతిం చెలిసి 


దానవిజితబలీం[ద సదాళివేం[ద. 64 
ఈరీతినెల్ల తాళా 

ఛారాంగములందు( గల్లు త్‌ _్రత్కి )యలకా 
సారస్థితినిదియదియని 
"తాచెబుంగుట చారి. (శ్రీసదాశివనౌరీ- 65 


వ॥ వెండియు నంగపాణంబులేర్పరిం-చెద నవధరింపుము రా 


18 


శీ] లలీ ననుదుతము (మీతేము లఘువు గురువు 
. ప్లుతములసంగ గంగముల్‌ పోపొసంగు 
నిద్దచారిత భరత(పసిద్ధమగు చుం 
చాళజాతులకరయ సదాశివేం[ద. 66 


ఇమ! లలి తాశ్టేందుని భంబనుద్రుతముపోల ఏక్‌ ద (ద్దుతంబుజ్యల 
ద లయంబూర్థ గశేరాభ మాలఘును దీవ్యద్యక్రణాపా క్తి కిక 
పేలయున్నా గుపి వాస్లుకంబు శిఖరస్వీకృద్దురు శ్రీ)కిణదా 
వలమై యొప్పు సడాశివేంద నుకృత వ్యా పార పారంగ తొ, 


వ అంగాధిదై వంబు లెవ్యియనిన —ొ 


కం॥ హరివిభుండను[దుతంబున 
కరయ(దుతంబునకు శంభుండగజ లఘున కుకా 
గురునకు గారీహారులు ఫ్లు 
తరమణులు (తిమూ ర్తులగు సదాశివభూపా. 68 


ఆ॥వె॥ అర్గచంద్రమన( నవ్య _క్షమనునాసి 
కమువీరామమనలో 6 గలుగునామ 
కములనుదు తాఖ వ్ర (గాలునంగంబున 
కరయ (శ్రీ) సదాళి వావనీంద. 69 


ఆ॥ వె! అర్ధమా[త్రమనంగ నావ్యోమ మనలను 
౯ వరుసబిందువనంగ వలయమన6గ 
(ద్రుతము వేళ్లు చెప్పుదురు మహానటులిట్టు 
లరయ (శ్రీనచాశివావనీంద, 1 


శ అను[ద్రుక చిస్నాము. __, దుతచివ్నాము. 0., లఘుచిహ్నూము.।., గురువు 
చిహ్నము ౭ ఫ్థతచిన్నాము క. కొన్నిచోట్ల గురుచిన్నామురి, ౬, ఈ 
ఇశిండువిధములుగాను, శ్లక చిహ్నము ర్రీర్తీ కః శిండునిధములు-గాను ఇతర 
గ్రంథమలయందుపయోగీంప(బడుచు న్న వి, 


19 


ఆ॥వె॥ లఘుసమాఖ్యంజెల్లు లలితాంగకంబున 


ఆ|| వె! 


ఆ వె॥ 


ఆ| నె! 


కం! 


కం! 


కగును వెళ్లు హస్యమనంగ సరళ 
మనల మ్మాత్రకంబునన(గ నిర్యాపక 
మనల (శ్రీ సదాళివావనీంద, 71 


తగద్విమాత్రమనంగందత్కళావ కంబు 

ననంగదీర్టమనంగ యనుళమనంగ 
గురుసమాహ్యయంబులరుదుగాం జెప్పుదు 

రనఘు శ్రీసదాళి వావనీం|ద. 79 


(శ్రీ, సదాళి వేంద చెస్పెదంబ్లుతమున 

కైన వేళ్లు త్యంగనమయదీ ప్ప 

మన6ంగంద గుగదిమాతేమన (గ సామోద్భువం 
బనంగంబ్లుతమనంగన మరియుండు, 78 


వ॥ మరియు నాయంగ ౦బులకువా_స్హ పమాణం బెట్టిద నిన జా 


తాళ వేళయందుందదన్నుదు తానకు 
హా సమె తిచజచునటిమటు 
అవానని వలో ని, Cn) 
దగ్యంగుళ[పమాణ మంగీకరించిరి 
యరయ (శ్రీ సజడాళివావసీంద. 74 


చతురంగుళపమాణము 

(ద్రుతమునకుక హాస్త మెత్తుదురుభరతజ్ఞుల్‌ 
వితతంబగుతాళ క్రియ 

లతిశెడుతరి శ్రీ, సదాశి వావనీరమణా. 75 


"జాతుల నేనిటయిట్టిన 
యాతతలఘువులకు. ద_త్తదశ్షర కాల 


1, జాతీలట్‌ణమును 85 వ పద్భమనం జూడుడు, 


కం 


కం॥ 


వ॥ 


క్ర 


వ 


మడా 
చా 


కం॥ 


క్‌ం!! 


20 


ద్యోతితకర[పమాణ 
ఖ్యాతులందగు (శ్రీ సదాశివావనీర మణా, 


త_త్తజ్ఞాతిలఘుద్విగు 

ణో త్తరహ స్ప ప్రమాణ మొగింద త్తజ్ఞా 
త్యు త్రమగురువులకొప్పును 
దత్తాదృక్కీ ర్హితతి సదాశివనృపతీ, 


ఒగింద త్త జ్ఞాతిలఘు 
(తిగుణితహ_స్షపమాణదీ_ప్పంబగుచు౯ 
దగు ద_త్లజ్ఞాతిస్లత | 

క్‌ గణంబు సదాళి వేంద ఘనగుణసాంచా. 


(గహ ప్రాణంజెట్టిదనిన. 


వెలయున తీతానాగత 

ములనమరియును సవునిషముములన(గవాంబుల్‌ 
నలుదెజంగుల నవతాళం 

బులమెలంగు సదాళి వేద భోగసు కేంచా. 


తల్ల క్షణం బెట్టిదనిన త్త 


గీతము వెనుకనెతాళము 
నాతతీగతినడువంజేసి యటనొకసరిగా 
గీతము. దాళము. దీరిన 
నతీతమదియగు సదాళివావనీనాథా, 


తాళము వెనుకను గీతము 
నోలిగనడివించి తుదను నొకటి రదీరళా 
వాలాయమదియనాగత 

మాలింపుము (శ్రీ)సడాశి వావనీరమణా, 


76 


77 


78 


79 


80 


81 


కం! 


గ్‌ 


కం! 


వ! 


కం! 


క్‌0! 


కం! 


31, 


ఒకసారి గీతతాళము 

నకలంకతీ మొదలు పెట్టి యదియొకసరిగా 
సుకరముగ ఏర సమమని 
(పకటింతు సదాళి వేం[ద పార్టి వచందా. 


తాళగీతంబులొాకటియెతప్పకున్కి. 

లేక తుద మొదళ్ళను విషమైకగతుల 
నమరి నడచిన విషమాఖ్యమగు (౫ వాంబు . 
తనరునందురు నటులు సడాళివేం[ద. 


విషమసమానాగతములు 
విషయములగు6 డాళములకు వేవేలై న౯ 
విషయంబుగాదతీతము 

ధిషణమతి సదాళి వేంద .దీ ప్తిదినేంద 


జాతిస్వరూపం బెట్టిద నిన, 


చతుర శ్రత్య(శ్రంబులు 

సతతోజ్యలమిశ ఖండ సంకీర్లలన ౯ 
జతంగూడి తాళజాతులు 

తతగతినై దొప్పు (శ్రీసదాశివరమణా. 


ఆజాతులై దు భూసుర 

రాజవిపణిళూ (ద సంక రావ్యాయములతో 
రాజిలు (గ్రమమునంద త్రీ 
(చాజితభేదమున (శ్రీసదాళివన్నపతీ, 


చతుర కర కాలానింత 

వితతలఘుస్ఫురిత మగుచు నవెలయుచునుండు ౯ 
జతురశజాతి యనిసం 

తతమునుజెప్పుదురు (రీ సదాశివన్భృ పతీ, 


82 


రికి 


84 


రిక 


29 


కం! లలితషడక్షరకాలా 
కలితలఘుస్సార మగుచుగాలుచునుండుకా 


విలస త్ల శ్రంబని"పె 
ద్ధలుకడుం దొాంబల్కుదురు సదాళివభూపా, 87 


కం 


సప్తాక్షర కాలాన్విత 

దీ ప్రలఘుస్ఫురితమగుచుం దిరమై వెలుంగుక్‌ 

సప్తాళ్వుగ తినిమిశం 

'బాఫ్తావన (శ్రీస దాశివావనీకమనా, 88 


పంవాత్ష్సరమిత కాల 

స్వంచితలఘుకలితమగుచు సమ శ్ర మగుచు౯ 

పెంచును మోదము ఖండం 

బెంచ విను (శ్రీసదాశివేంద(పవరా. శ 89 


కం 


కం! సతతనవాత్షరకాలా 
న్వితలఘుసంయు క్ర కృమగుచు నిలసిల్లుననా 
రతమై సంకీర్ణ ౦బది 
రతదాన నదాశి'వేంద రాజేం[ద మణీ, 90 


కం! అత్షరమున నేమన్నను 
ఏక్షింపనను దుతంబు వెలయంయగనారెం 
డక్షురములు (గుతమనందగు 
న క్షయముగ (శ్రీ సదాశి వావనీరమణా. 91 


కం! జాతులకన్ని టికిని వి 
ఖ్యాతములై మారు నాదుతాన్ముదుతముల్‌ 


శ ఖండ జాతిలత్‌ ణమునువివరించు చెపద్యము మాతృకలోనిదికాదుు ఈ ఖండ 
జూతిలత్‌ణము మౌతృకలోే నివ్వ బడలేదు. అట్లివ్విక పోవుట (పొమాదిక 
మనితలంచి (గంథాతరసవో య్యాము ననద్దానిని -మేముంగూడ సడాళివాంకిత 
ముగానే నిచ్చట చేక్చియుశ్నా రము, 


కం॥! 


501 


కం! 


వ! 
కం! 


కంక 


గీ! 


88 


భాతీ~ నొక్కవిధాన స 
చాతనసత్కీర్హి (శ్రీసజాళివమూ ర్రీ, 


లాలితగురుష్లుతంబుల 

కాలంబులు తత్సమ స్ట షక 
శ్రీల గనుంగొని తెల్పుదు 
రాలింపుము (శ్రీ సదాశివావనీభరణా. 


చానసానుద్రుతస్థత తా 

స్తానీయము లై న తాళతతులొాప్పున హీ 
నానుదుతముఖపంచాం 
గానూనములై సదాశివావనీనాథా. 


ఎసలనను[దుతకంకెను 
బొసంగువెయల్పాంగ మిందు(బ్లుతకంకునునిం 
"పెసలారునెయధికాంగ 

(పసరణను సదాళివేంద పంటకు లేం దా, 


కచ్చా (పాణం బెట్టిద నిన 


కళయనమూా(డువిధంబుల 
వెలయునుచేక కళ యన ద్వికళయనంగా 
వలనొప్పంజతుప్క_ళయన 
దళితాహితపీర (శ్రీ/సదడాశివధీరా. 


వకకళ యధాక్షురమగు 

నాకళ్ళ క్రియతోడ హెచ్చనటురెట్టించ ౯ 
మేకొనిది(కళేయటంచుళ౯ా 

చజేకొనిరి సదాళి వేంద్ర (శ్రీగుణసాండా 


ద్వికళ వె పాచ్చించి (కియతోడద్విగుణితంబు 
గానొనర్చినయది చతుష్కృళయటందదు 


93 


95 


94 


95 


97 


pr 


తాళకాలజ్ఞులగు భ రతజ్ఞుమణులు 
దాన విజితళిబీంద సదాశీవేంద, 


వ! లయలెజుగిం చెద నాకర్ణింపుము 


ఆ॥వె॥ నృ గీత వాద్యనిర్జీ తగతులాక్క 


కం॥ 


సమముగాను నడవసాగా నేని 
యదియ లయయటంచు నార్యులుం దెల్పుదు 
రాశయా ప్పశివ సదాశళివేంద. 


(దుతమధ్యవిలంబములన 

మతిమంతులు లయకు మూండుమార్షంబులుస 
మృతిగలనని తెల్పుదురా 

తతక్షీర్తికలాప, (శ్రీసదాళివభూపా. 


కం॥| తాళయధాతరకాలము 


గీ॥ 


Ay 


తాలిమితో(గియలతోోడం దప్పకనడవకా 
వాలాయనుది విఫభంబము 
ధీలలిత సదాళి'వేంద దీ_ప్తిది నేం దాం 


తనయభధాత్షర కాలంబు తత్కి్యయలను 
దప్పశిప్పటిరీతిని దనరినడువ 

దాని రెట్టించితగ్గ మధ్యలయయంచు. 
దజ్ఞులాడుదురయ్య సదాళి వేంద్ర. 


చా 
మధ వలయ దగి శెట్టించమరిదుతాఖ్య 
కాల మొపష్ప్టాయధాక్షర కాలమరయ. 
(గియలతోందప్పశెప్పటి కియలనడచి 
చెలలపన మేళ | శ్రీసదాళివన్ఫపాలం 


వ! ఇంక యతిపాణంబు నిభూపించెద నవధరింపుము. 


98 


99 


100 


101 


102 


108 


ల్లీ 


కం! సమయన (పోతోవహయన 
విమలపుగోపుచ్చయనంగ వితతమృదంగో 
పమ వేదిమధ్యవిష మో 
_ ద్యృవాయననారై సదాళివా యతులొప్పుక్య్యా 104 


ఆ॥। వె॥ గొప్పయంగ మైనంగురుచయంగంబై నం 
దాళములకునెల్ల తావులందు 
వరుసనొక్క_రీతివ ర్తించెనేనియు 
దగుసమయతియన సదాళి వేంద్ర. 105 


ఆ॥ వె॥ మొదటంగురుచయంగ ములుఘటియించి 
గొప్పయంగకములు( గొననుంగూర్చి 
'తాళమిట్లునడువం దనరు ఫోతో వహ 
ఖ్యయతియన సదాళివావనీందద, 106 


ఆ॥వె॥ గొప్పయంగ(ములను గుప్పించి మొదటను 
సెకమైన యంగజాల 'మెల్లం 
గొననుంగార్చినడుప గోపుచ్చయతియని 
తజ్ఞులాడుదురు సదాళి వేంద. 107 


గి| తుద మొదళ్లనల్సాంగ పదముములుంచి 
నడుమనధికాంగ మొనగూర్చి నడిపి లేని 
దానింబల్క్‌రినటులు మృదంగయతియ 
టంచు నిక్కంబుగ సదాశళి వావనీం(ద. 108 


గీ! గొప్పయంగ ౦బులాద్యంతకోణములను 
నడుమునల్బాంగమితికించి నడివి శేని 
డానిందెల్పిరి వేదిమధ్యయతియంచు. 
దజ్ఞాలై నట్టినటులు సదాళి వేంద, 109 
మధ్యయతి వివమయతీ, యనశారు విధములు. 
4 


నీ 


86 
దొొడ్డుకొంచెంబులన్న ట్టి తోొడుసు లేక 
యంగ మెట్టిదై న యాద్యంతమధ్య 
సీమలనుంగల్లి ల ఆాళంబుచెలలౌశేని 
తనరు విషమయతియన సదాశివేంద. 110 
వ! ఇవ్వీధంబున నికూపితంబులై న కాలాదినవవిధ( ప్రాణ 


లతణంబులాక రి ౦చి యవలనిరూపణీయంటై న దశమ్మపాణంటై న 
(పసారంబునకు లక్షణం బెట్టిదనిన తల్లతుణశెవణకుతూవహాలాయ త్త 
చి _తృంబునంబొదలుచు(దన్ని రూపణంబు సవి _నరంబుగాంబేటంబడ 
గావించి యొబజుంగించువమునుటయు = 


&i 


క్‌0| 


ఉత్క_ టరత్న కాంచనము ఖోజ్యల వాం ఛి తీవ స్తుదాతృ తా 
త్యుత్కలికామహోన్న తి ముహ్రూరచి తాతి బవూకృృతిస్సుర 
న్నుత్కలన(ప్రసాదగుణభూవీత భావి త శేవ భావభాక్స 
త్కవిరాజరాజబవాస సత్కృత సత్కృతిహారనాయశకా. 111 
అహి రాట్సార భుజార్లళ 
నిహితో జ్యలనిళితసుధృఢ న్మిన్ర్రీంశా(గ 
(పహృతివినిక్షళిళాహిత 
మహాపవీచండిలవీచండమంగ ళగండా, 112 


(సగ్విణి || తీర్ధ పాద క్రియాతిస్సుర త్పాదప 


చ్బ భాగ్భవ్యసద్ద _ప్రరోచిర్భ రా 
త్య ఫేంపర్య శకుంత రాసంతతా 
భ్యర్థి దారి ద్య గాణాంధ కారారుణా,. 118 


ఇది (శ్రీమ్యడామభద భ దాయతకరుణాకటాక్షు వీ శ ణా తిశయసం 


లబ్బసారస్వతవిచిత్ర పోలూరి యోబయామాళ్య 
పుత్ర సకలసజ్జనవి భేయ గోవిందనామ 
ధేయ(ప్రణీతంబై న తాళదకశ( పాణ 
(పదీపికయను మహాభరత 
లశ్షణకావ్యంబునందు 
(ప్రథమశ్యాసము, 
(శ్ర రామార్శ్నణమ స్తు. 


త్రీకక్త. 
శుభమస్తు. 


తౌళ దశ ప్రాణ పదీపిక. 


లం 


ద్వితీయ క్యా సము, 


కం॥ (శ్ర్రీరమణీన్భుదుచరణాం 
భోరుహవిన్యాసగ భితభూరిమరంచా 
సారఘుమంఘుమి'తొ చోూ 
దారూణాగార (శ్రీసదాశివథీరా. క్షే 


కం! తాళదశ(పాణంబులు 
బాళిని వివరించు పద్యపద్యంబరయ౯ 
లాలితభ వదీయాంకిత 
కీలితముగ ంజేతుంజి త్తగింపుము (వేము౯, 2 
వ॥ ఇట్లు కాలాదినవవిధ(పాణంబుల నిరూపించితి. ఇంకం 
(బస్తారంబను దశమ ప్రాణంబు తాళదశ(పాణంబులలోన మిగుల కేఖ 
రంబై బహ్బుపకారంబులవిలసీల్లు. తల్ల క్షణంబు వే్వేర సవి_స్తరం 
బుగా వినకించెదంగర్షరసాయనంబుగా నాకర్షించి సావథానంబుగా6 
జిత్తంబున నవధరింపుము = 
సీ! చతుర శ్రజూతికి. జకళగా మొదటింట 
(ద్రుత మొక్కటి యిడీ యా[దుతమునంద 
రిండ్ల కేకో_త్తరవృద్ధిగా హెచ్చించి 
తగమహత్తొనరించి తద్దణహార్సు 
మధికాంగమల్నాంగ మనుబుద్ధి నాయంగ 
ముల కెల్ల (గుడియెడమలను నిలిపి 
'కాల[కమంబున€ గావలసినయంత 
యంగక కేశి సమంచితముగ. 
అ॥వె] దగననుదు తాదితదనుదు_తెకో త్త 
ఆాతివృద్ధి యితరజాతులకును 


వ 


అ 
నా 


లు 


నీ 


క్‌ం!! 


న్‌॥ 


28 


దనర నంగపం_క్తిం దగునట్లు[జాయంగ 
ధర్శసాం(ద్ర (శ్రీ సదాళి'వేంద్ర. 


సంఖ్యాలతు.ణం బెట్టిద నిన 


అంత్యము సాంత్యతుర్యములు హష్ధంబును 
సంఖ్య చేసిన విపజాతిసంఖ్య 
యంత్యముపాంత్యవడ ర్కపర్వమ్ములు 
సంఖ్యంగూర్చిన 'రాజజాతిసంఖ్య, 
యనువొంద నంత్యము పాంఠ్యమునీం.దమూ 
ర్భృనలుంగూర్చిన వై శ్యజాతిసంఖ్య, 
యంత్యము పొంత్యశ రావ తారతిథులు 
జతంగూర్చినను శూ ద్రజాతిసంఖ్య, 


యించుకంత్యము పాంత్యవిరించిపర్వ 
భములు సంఖ్యకు సంక్షీర్షకమున నిట్టి 
యంగ క శేణిసంఖ్యలకు నిత్య 

మాశ ౭గూర్పుము మొదట సడాకివేంద. 


అంగ (శేణులుమోంద టు 

శృంగారంబుగ లిఖించి చెలువుగ గింద౯ 
బొంగుచు సంఖ్యలు (/హార్షి న 

రంగగును సదాళి వేంద రాజసు శేం. దాం 


అంత్యమంతో ఫ్రపరిగ ఫ్రహముపాంత్యమాది. 
గాం దజ్ఞాతిసంఖ్య(పకారమునను 
సంఖ్యంగూర్చంగ 6 బాళతాళసంఖ్న్వ మొదట. 
జెలణప నూర్హ్యాశ (శీసదాశివమష్లాళ, 


29 


కం|| అనయంబంతోోన్థ్యాశయ 
మనువుగంలబా తాళసంఖ్యక మరింపందగుకొ 
గని|వాయు మోందలఘువునే 
తనదగు మహదాశ శ్రీసదాళివధీరా, 


వ! 


అంగ ( శేణిసంఖ్యాది ఫలలక్షణం బెట్టిదనిన బాలను 


wm 


అంగపం క్రుల[కిందనమరిన సంఖ్యలు 

గ నియామహత్తుకంగ ౦బులునిలిచి, 
(ప_స్హరించిననెన్ని భ వ్య తాళంబులుం 

గల్లి నటన్న సంఖ్యకు ఫలంబు, 
(పస్థార ములుంజూచి (బాహ శగొకులమైన 

(ద్రుతలఘుగురువులు వృతములిన్ని 


గీ! యిన్ని యితరకులమైన నిన్ని ద్రుతలు 
రా 
యనుద్రుతలు నిన్నియం-చును నమరుచుండు 
లఘుగురుస్తుతలిన్ని లీలలమెలంగు 
ననుచు నాయాయిజూతి[కమంబు 
చేతా తాళసంఖ్యరంజితే ఫలంబు. 
జెపుము చెరుకూరి సదాశివనృపాల, 8 


al ఇచ్చా పా'తాళల క్షణము fi 


నీ అశాంత్య మొక్కటి యాదినిలిఖయించి 
వెండియంత్య మొకటి "వేసిమజియు, 
నాయాయిజాతి సంఖ్యాక మంబుల సంఖ్య. 
దగ6గూర్చ నిష్టపా తాళసంఖ్యం 
మాత్రము ఆటుకన్సించు చున్నది. గీతిపాదములాటింటిలోను మొదటి రెండు 


. పాదములు మారత్చశలో నీ (కిందివిధమయమగాలన్నడుచున్న వి. “యిన్నియంచు 
నితరకులము లై న, నిన్ని యును దృతినిదృతలు” 


80 


యిన్ని[దు తాంతము లిన్నిలఘ్వంతము 
లిన్ని గుర్భంతేము లిన్ని స్థతము 

లున షయంత్యములంచునురుజాతిసంఖ్యల 
వి(పజాతికి నెంచి వేజుజాతి 


గీ! కతులితానుదు'తాంత (దుతాంతలఘుయు 
తాంతగుర్వంతరమ్య ప్లు తాంత తాక 
చయము లిన్నిన్నియనిపల్క_-జతురులగుచు 
దావిఫలములు తెలియు సదాశళివేంద. * 9 


వు సర్వపాతాళలక్షణము నన 


గ్‌! జాకి సంఖ్యా[కమంబున సకలజాతి 
కలిత పాతాళ సంఖ లేక ౦బుగా౭గ 
హళళింజేర్చిన సర్వపా తాళ సఫలము 
లవఘణించును (శీ సజాళివన్ఫపాల, 10 


వ॥ మజీయు6ందాళ(పస్తారంబు సేయు. తేజంగెటుంగించెద. 
ఆ(పస్తారంబు నిజ పస్తారంబని యును, ఖండ(పస్తారంబనియును రెండు 
విధంబులై యుండు. అందు మొదటి[(పస్తారంబు నిదూవించి వీముటి 
ఖండ |(పస్తారంబు వివరించెద. అదియటుండనిము,, ఆ మొదటి 
నిజపస్తారంబన్నది చ తుర శ్ర (త్వ్య(డాదిపంచ జాతిభేదంబులవేత 
జ ఈ సీసపద్యములోని గీతియొక్క మొదటి రెండుపాదములు సూతృకలో దుర్ద్రు 

వావిభాగయు క్షమై యీ,క్లిందిరీతిని కానబడుచున్నడ,  “క్రతులితాను 
(దుతకౌంత లఘుయు తౌంతగుర్వంత రమ్యవ్థు తాంత తాళ ౫ “వై సీ సపద్యము 
నందు జతుర్యశజాతికంగంబులై న (దుతలఘుగుకుఫ్లుతంబుల్మ పస క్షి, దెచ్చి 
తదితర జాతికి నంగంబులె న అను[ద్రుత్యదుతలఘు గుసుపుతంబులను నెదిం 
య (ar మ 
టీని పీరొ_నవలసిన యీగీతిషాదయులయందు రెండవయంగ'బటెన “(ద్రుతం 
బును” వదలి యితరాం౫ముబలను మాత్రము చేరొంనుటవచే నీయపసపాఠ 
"మీర్చడినది. (వాయస "గాని (ఫామాదికముబేంగాంబోలు విలు ప్పమైన “(దుం 
తాంకతి యనుశేబ్దమును చేస్పకొనుటచే వె రీతిగంచొరము నమరింపంబడీినదిం 





gl © 


పంచవీధం బై యుండు. మణటితయు (బాహ్మణవ్యతియాదిజాతులలోన 
క్ష్యత్రియాదిజాతులకంయెను (వాహ జాతి (శేష్టంైై నిర్మలం 
యుండుకరిణి. జతుర శా దిజాతులలోను (ద్య(శాడిజాతులకంటును 
జతుర(శ్రజూతి భిన్న లక్షణం 2ై శేఖరంటై చ శృదనంబున న్వెలయు, 
క్షత్రియాదిజాతీయజనులకన్న ను (బాహ్మణజాతీయజనుండు (బ్రహ్మ 
చర్యాద్యాశ్రమచతుష్టయంబుచేత గ రిష్టుండై_ తనరునట్లు (త్య 
జాతీయాది[పస్తారంబులకంబు భిన్న(పకారంబై [దుతాదిచతురంగ 
నమేకంబై చతురశ్రజాతీయ(ప్రస్తారంబు సుకరంబై విలసిల్లు. చతు 
ర(శ(పస్తారంబు చతురంగసమేతంబనియును , జతుర(శజాలియందు 
(దుతాదిచతు రంగంబులేకాని యితరాంగంబు చొరదనియును బల్కు 
టకు వ్యవహార సాధనం బెద్దియనిన జతుర(శంబనియెడు వి(పజూతి 
నామభేయం బే జ్లాపకంబై తత్పాధనంబై విలసిల్లు, అది యెొట్లన్న6 
జతుర్శశంబన్న చో టనశ్రంబని యంగంబునకు నామ ధేయంబై యొప్పుం 
గావున జతురంగంబులంగలది చతుర[శంబని చతుర(శజాతికి నామ 
భేయంబయ్యెనని చతుర(శ్రశబ్దంబునకు జతురంగ (ప్రాధా న్యవ్యవ 
పహోరదో్య్యోతన సామర్థ్యంబుంగలదని తెలియవలయు. అదియట్లుండ 
మణియు వై శ్యాదిజాతులకంయె శ్ష(తియజూతి యు త్తమంఖై నకరణిం 
(ద్య(ాదిజాతులలోను మి(శాదిజాతులకం'కును (ద్యశ్రజాతి యధి 
కంబ తనరుచుండుః అట్టి శ్ష్యత్రియజాతీపురుషుండు వైశ్యజాతీ 
యాది పురుషుల క ౦ కె నలబ్ధసంపాదనవిప త్తిపతీకారపురుష 
(దవ్యసంప త్రి దేశకాలవిభాగ 'కార్యసిద్ధులని యెడు పంచా ౦ గంబు 
లచేతం (బబలుండై నట్లు మి(శాదిజాతులపఏస్తారంబులకం చును 
ద రశ) జాతీయపస్తార ంబనుదు తాదిపం బాంగసమేతంబై శేఖ 
రంబై యొప్పూ చతురంగంబులు రాజులకు విహితంబులు కాని 
యన్యులకెట్లన్న బంచాంగ చతురంగంబులోనం బంవాంగంబులు 
కుతోయునకు త్రమకరణంబులై వెలసియుండు, నదియెట్లన్నం జతు 
రంగంబులు పంభాంగంబులచేతలాని కలుగచేరదను నెపంబునం 
చేసి చతురంగపంచాంగంబులలోనం జతురంగంబు నంగంబై 


. తీల్తీ 

యపిథానంబునై పంచాంగంబునంగియె పధానంబునై_ విలసిల్లు. 
అదీయెట్లన్న నంగంజై న చతురంగంబు బహిరంగంబును నంగియెన 
పంభాంగంబంతరంగం బై "లేజరిల్లుంగావున “ అంతరంగబహిరంగ 
యోరంతరంగం బలీయః ” అను న్యాయవచనంబుగలుగుటం జేసి 
పంచాంగంబు లే రాజులకవశ్యసంగా వ్యాంబులై యు _త్రమంబు 
లె నట్లు యనుదు? తాదిపంచాంగకంబులు లేక దు) తాదిచతురం 
గంబులు కలుగవుకావునం జతురంగంబుకంచు బంచాంగంబు 
లునై యుండునని వ్షతి్శియజాతికిం0) బంధాంగ పాధాన్యంబును జతు 
రళ )జూతికింజతురంగ పా ధాన్యంబును సిద్ధ్దంబై యుండు, చతురంగం 
బులు దుంతాదికంబులుగానున్నను ననుదు*తాదికంబులుగారావొ 
కొయని శంకింపందగదు. అందులకు లోకవ్యవహారం'ే సాధనంబని 
"తెలియందగు, అదియునుంగాక రాజా కంంబులై న పంచాంగంబులు 
fe వై శ్యజూతీయపురుషుల కెట్లమరుననిన “ యథా రాజాతభా ప్రజాః | 
అనున్యాయంబుచేత రాజాజ్ఞ కులోనె న జనులకందజికిని రాజకీయాణా 
రంబవశ్యక _రృవ్యంబుగావున సక లజూతిజనులకును నలబ్దసంపాడనాది 
రాజపంచాంగం౦బుల వశ్నంబుగావలసియుండునట్లు మిశాిదిజాతులు 
త శానురో ధంబుగాం (బవర్తిల్లుటం జేసి తదనుదు9 ఆ *దిపంచాం 
గంబులు మి శా9దిజాతులకును గలిగియుండు గావున మిశాిది 
ప్రస్తార ౦బులును ద “ఫా నుగుణంబుగాంంచాంగ ప్రధానంబు లై 
మయొప్పుచుండు. ఇట్లు చతురంగపంచాంగభేదంబులచేత “రెండు 
విధంబులై న యీానిజ(ప్రస్తారంబు త్ర _తృజ్జాతీయమాతా)ది భేదంబు 
లవలన బవాువిధంబై యుండు, తత్ప్రపంచంబెట్లన్న, ఆచతురంగ 
పంచాంగ ప్రస్తారంబులలోనం జతురంగ పీిస్తారంబు వఏకమాత 

పిస్తారంబనియును, ద్విమాతపఏస్తాంబనియును, తి మాతుపిస్తా 

రంబనియును, 'మొదటది్రవిధంబయ్యెను. వకార్లమాతి)ప గస్తారంబని 
యును ద (కరృమాత్రపస్తారంబనియును, త్య్యర్ధమాత్యప "స్తారంబని 
యును, చతు క్మాతోబోసారంబనియను చతురర్థ వరాతృప్రస్తారంబని 


(1) త(తియజాతియన నిచట (క్య(శ జాతియనియర్థము. 


శ్రీకి 

యును, పంచమాత్ర పంచార్థమాత్కిషణ్మా త్ర వడర్ధమాత్భపిస్తా 
రంబులని యెడు నివ్విధంబున నంగ శేణిపకారయు ఒహావిధం బై 
చెల్లుచుండు. మజియు పంచాంగ ప్రస్తారంబు త్య య. జాతిభేదం 
బులచేతను నాలుగు విధంబులయ్యెను. అర్హమాత ప ప సార, వక 
మాతపిస్తార, ద్యిమాతి)పిస్తార, తి)మ్మాత్రపి స్తారంబులనుచు 
నొక్క-క్కొ-జాతికి నాల్లువిధంబులగుటం జేసీ నాల్గుజాతులయందును పదు 
నాజుపిస్తారంబులుం లిగియుండు. చతురంగ ప ప”స్తారంబులు మూ 
టితోంగూడ నిజప్రస్తారంబు యేకోనవింశ లిభేదంబులం[బవ ర్‌ 
అందు మజియు త్య శాదిజాతీయపంచాంగ ప్రస్తారంబులలో నక్షర 
కాలభేదంబున నన్నియు నన్ని విధంబు లై యుండు. ఎట్లన్న , నందులో 
మొదటత్య్యిశ్ర)ప్ర)స్తారంబులో నర్ధమా్యతపఏస్తారంబును, అగ్రపాద 
మా(త(పస్తారంబును, నన మా(శప్రస్తారరబును, అన్దార్థపాదమాత్ర 
(పస్తారంబును, వశమా(త్ర(ప్రస్తారంబును ఏక పాదమా[త పస్తారంబున్ను 
వ కార్థమా(్ర(పస్తాకంబును, వక. ఏకా 
నర మాత్ర (పస్తారంబును, వ కాన్టార్ధపాద మాత్ర పస్తారంబును 
ది(మాత్ర పస్తారంబున్సు ద్విపాదమా(త(పస్తారంబును, ద్వ్య్యర్థమా(త్ర 
(పస్తారంబును, ద్వ్యర్థ పాద మా(త్ర(పస్తారంబును, ద్య్యశ్థార్ధమా త్రపస్తా 
రంబును, దగ్యర్థోర్గ పాదమాత్ర(పస్తారంబును, త్రిమా(త(పస్తారంబును, 
(తిపాదమూ+ ల్‌ ప్రస్తారంబును, (త్యర్థమా। (త(పస్తారంబును, శ్ర్యర్ణ పొద 
మాత్ర పస్తారంబును, శ్యర్థార్థమాతపస్తారంబును, శ్యర్థార్గపాద 
మాత్ర పస్తారంబును, చతు ర్మాతిపిస్తారంబనియును, అనుదుర!తెకో 
తృరంబై నయంగ శే ణి పి కారంబునంద్య శప్పస్తారంబనేక విధంబై. 
యుండు మిశపస్తారంబన్న ది. అర్భమాత్సప్బస్తారంబనియును, అర్థ 
పాదమాతవ 9సారంబనియును, అన్జార్థమాతప ఏస్తారంబనియును, 
రం అర్లత)యమాతప స్తారంబని 
యును, ఏకమాత్రప 9 స్తారంబనియును, ఏక పాద మాతపిస్తారంబని 
యును, వకార్థమాత్రప స్తారంబనియును, ఏ కార పాదమాత్రప ంస్తా 

న! వకాన్ధార్థమాత)పిస్తారంబనియును, ఏకార్థత య 


84 


మాతపస్తారంబనియును, ది (మాతిపిస్తా సారంబనియు ననుచు. 
దగ్యిశంబునుంబో లె మళ పిస్రారంనేఫ విధం'బై యుండు, 


ఖండజాలిపస్తారంబన్న ది, అర్థమాతప ౧సారంబనియును, 
అర్హ పాదమాతప)స్తారంబనియును, లనూ 5న 
యును, ఏకమాతపిస్తారంబనియును, ఏక పాదమాతి ప్రస్తారంబని 
యును, వకార్థమ్నాత్ర ప్రస్తారంబనియున్న, వకార్గపాదమాశత్ర ప్రస్తా 
రంబనియును, _ వకార్థద్వయమా(్ర(ప్రస్తారంబనియును, ద్విమాత్ర 
(పస్తారంబనియును, ద్విపాదమా శ్ర ప్రస్తారంబనియు ని_తెటంగున 
ఖండజాత్మిపస్తారంబు మి(శజూతి వ్రస్తారంబునుంబో లె బవహాువిధంబై 
యుండు, 


మజియు  సంకీర్లప్రస్తారంబన్న ది, అర్గమ్మాత్ర ప్రస్తారంబని 
యును, అర్థపాదమా[త(ప్రస్తారంబనియును; అర్థద్యయమాత్రప్రస్తా 
రంబనియును, అర్ధద్యయ పాద మాత్ర పస్తారంబనీయును, అర్ధ్మత్రయ 
మాత్ర పస్తారంబని యును, అర్థత్రయ పాదమా శ్రే(పస్తారంబనియును, 
అర్హ ర్భచతుష్భ్రయమాశత్ర పస్తార అపర, ఏకమాత్ర (పస్తారంబని 
యేను, ఏకపాదమాద్ర(పస్తారంబనియును నీక్రమంబున సంకీర్ణ . 
(ప్రస్తారంబు ఖండ(ప్రస్తారంబునుంబో లె బవువిధంబై యుండు, ఇట్లు 
చతుర్విధంబులై న పంచాంగ (పస్తారంబులు కాలభేదంబున భిన్న 
భిన్న (ప్రకారంబులె యన్నియు నన్ని విధంబులె యొప్బ్పుచుండు. 
ఇదియునుంగాక్‌ (త్య(శాదిజాతులయందుంగ ల్లు (పస్తారంబులలో నను 
(దుతీ పెజు(1) (పస్తారం బేల లేదన్న నను[దుతంబునకుం (గ్రింది భేద్యం 
లైన యల్పాంగంబు (త్ర్యాదులయందు లేదుగాన నాజాతుల 
లోనం బాదమ్మాత్ర (పస్తారంబు లేదయ్యె. (2)విపజాతియందు6గల్లు 
(పస్తారంబులలో (దుతీపెజు[పస్తారం'బేల లేదన్న నాజాలియందు 





(1) ఆను(దుెమునకం క తక్కు వై నయంగములుక ల (పస్తారంబని య్యర్థము. 
(2) చతుగ్శక జాతియని యర్థము, 


తీస్‌ 


(దుతంబునకు (గిందియల్పాంగంబుగాని చానికంకు నల్పాంగంబు 
గాని లేదుగాన (ద్రుతమునకుం గ్రింది భేద్యం బైన యంగంబు 
లేదయ్యె. అట్లుగావున కజ్జాతీయార్థమా(క్రదుత ప్రస్తారంబు లేదని 
"తెలియవలయు. 


ఇట్లు బహూు[(పకారంబై న (పస్తారంబునకు. గార్యం'బేమియనినం 
బంచజాతీయంబులై న తాళంబులనంతేంబులుగావున నిన్ని మాత్రల 
మవాత్తులిఖంచి (ప్రస్తరించిన నెన్ని తాళంబులు పుట్టుననియెడి తాళ 
సంఖ్యాజ్ఞానంబు (పస్తారంబునలాని గలుగ నేరదుగావున నట్టి ప్రస్తా 
రంబుసేయు నే న్పేర్పజించెద నాకర్ణి ౦పుము == 


నీ! వ జాతిలోనై న నెసగి పస్తారయో 
గ కంబులై నట్టి యంగములునిలిపి 
యందులోభేదింపనై న యంగము క్రింద 
నల్పాంగము ఘటించియందు శేష 
మత్షరకాల[కమానురూపంబుగా 
నొగిమవాతొనరించ యోగ్యమైన 
యొనరించి తీద్యామముననిల్సి త 'క్సెవ. 
మబ్బెనా యట్లుమవాత్తుకేయ, 


గీ! దగినభగావించియదియును డాని ఇ్లేష 
మధికమల్పాంగకమనుచు నాకుడినినె 
డమను నిడి యభాంగము యధాంగము[ వాయ 
దగును (బస్తారములను సదాళి వేంద్రం 1] 


నీ 


ఇటుల సర్భ(దు తాంత స్ఫుటములగుచు 

వి పజాలిని (పస్తారవిధములమరు 

నట్లు వెలయుస ర్వాంతము నను[దుతాంత 

మగు నితర(పస్తారములు సదాశివేంద, 12 


86 


నీ అగజాతికినల్సాంగ మగు[దుతంబె 


+ 


యితరజాతులకల్పాంగ మాయనుదు 
తంబె యవిదక్క- నల్పాంగకంబులేదు 
తీలంపంబస్తారములను సదాళి వేంద, 18 


వ॥ (పస్తారంబునకు సులభంబుగా నొక్క విశేవం'బెజుంగిం 


చెద, నది యొట్టిదనిన--- 
నీ! చతుర శ్రజాతీయచారులఘువు క్రింద 


గ్‌! 


(దుతములురెండు ఫాందుగఘటిల్లుం 
(ద్యశ్ర జాతీయమా తగలఘువుకుంగింద 
మూండు.దుతంబులు మొనసియుండు 
మి(శ్రజాతీయసమి తలఘువుకునిల్బు 
దుతీములు మూండన్నుదుత మొకటియు 
ఖండజాతినిగల్లు ఘనలఘువుకుంగల్ను 
(దుతములు రెండును[దుత మొకండు 


లలితసంకీర్ల జాతీయలఘువు క్రింద 
(దుతములొకనాలుగొకయను (దుక్తేమునిల్బు 

ననుచు6(బస్తార ములు 'సేయునవసరముల. 

దజ్ఞులాడుదురయ్య సదాళి వేంద, 14 


వ॥ ఇట్లు నిజపసారంబు సవి స్తరముగావివరించి యింక (1) 


ద ద్భేదం బై న ఖండ(పస్తారంబు సపపంచంబుగా నిరూవించెద, అది 
యెట్లిదనిన నాఖండ(పస్తారంబిన్ని మా|త్రలనిజ[ పసారంబులోన నిట్టి 
యంగంబులేని తాళంబు లెన్ని యనియు నిన్ని న్ని యంగంబులతో ( 
గూడీస త "ళంబు అన్నెన్నియనియు నుద్దేశించి ప్ర ల్యేకంబును సకల 
(పస్తారంబులయందును ఖండ ఖండంబులుగా నె త్తి (ప స్తరించుటం జేసిఖం 
డ్య పసారంబను నామ ధేయంబునంబర7. అట్టి ఖండ(పస్తారంబు హీన 


(1) దద్భిన్న బైన యని సా ధుషాఠము. 


లి 


Cus యు కృ([పసారంబనియును రెండువిధంబులై వ ర్రిల్లు. 
అందు పీన పసారయు కృ(పస్తారంబులు చతురంగ పంచాంగ భేదం 
బున మజీయు నిరుదెజుంగె యుండు, నందు జతురంగహీన (1) (పస్తా 
రంబు సర్వ(ద్రు తాంతంబనియును స 
ద్యివిధంబె యుండు. పంచాంగ హీన పస్తాగ యుక్త పసారంబులు 
సర్వాను.దు తాంతంబులనియును నుద్దిష్టాదిక సర్వానుదు తాంతంబని 

యును ఆెండుహరువులం బవ ర్రిల్లు, అట్ట ఖండ(పస్తారంబునకు నిజ 
(పస్తారంబునకుంబో లె జాతిమూతాదిభేదంబులచేత నెన్నెన్ని భేదం 
బులుతోంచునో + యన్నన్ని భేదంబులు.౫ బ్లియుండు, మరినిజ[ పన్తారము 
నకుంబో లె (ప్రస్తారవిధానంబు ఖండంబునకు సమానంై నను చాని 
కంకు యం(తాద్యనుసరణాదివి శేషంబులు ఖండ ప్రసార(పధానం 
బులె వింతవింతలుగా. గొన్ని దీనికిగలుగుటంజేసీ యివి (ప ల్యేకం 
బుగా వివరించవలసియుంజె. తల్లత్షణం బెజుంగించెద నాకర్ణింపుము- 


కం! ఎన్నెన్నియగునుయం త్రము 
లన్నన్నివిధా లచేతనమరుచునుండు ౯ 
బన్ను గ ఖండ (పస్తా 
రోన్న తవిభవము సడాళివోర్వీనాథాం 15 


కం! ఇరునాలుగనిధములచేం 
బరగిన(ప్రస్తారఖండ బాహుళ్యము దా 
మర్మిపతియం(తము వే శే 
రరయ నొకొటొకటి సదాశివా బవావిధముల్‌. 16 


వ॥ అది యెట్టిద నిన ఖండ[పసారంబు యం[తశభేదంబులచెత 
బవాఎువిధంటబై న తెటంగెజుంగిం చెద -అట్లు(పసిద్ధంబులై న చతుర (త్య 





(1) చళురంగయు క(పసారంబు మాతృక లోంబీరొ కనబడ లేదు, 


తీరి 


ఛశాది పంచజాతీయయం[త్రంబు లిరువదినాలుగింటిలోన మొదటని 
కరూఢంబులగు చతురశ్రయంత్రంబులు నాలుగింటిలోన మొదటి దుత 
యం(త్రంబునందు విషను సమకోష్టానురోధంబుగా యం(తంబు ఫలంబు 
లొసంగుచుంబ త్యేకించి ఖండ ఖండంబుగానునే శీంచుచు విభజించుటం 
జేసి దుతహీన తాళ పస్తారంబనియును, వక(దుతీయు_కతాళ(పస్తా 
రంబనియును, (దుతద్యయయు _క్షతాళ ప్రస్తారంబనియును,  [దుత 
(త్రయయు క తాళ పస్తారంబని యును, చతుష్ట్రతయు_క్ష తాళ పస్తారం 
బనియున్కు పంచదుతేయు క్ష తాళ| పస్తారంబనియును వడ్డుుతయు కృ 
'తాళ(పస్తారంబనియున్కు స ప్త(దుతేయు క్షతాళ(పస్తారంబనియున్ను, 
(దు తాష్టకయుక్త తాళ ప్రస్తారంబనియును, నవ(దుత యుక్త తాళ పస్తారం 
బనియునిట్లుబహుభంగులంబవ ర్తిల్లు. మజియులఘ్యాదియంత )౦బుల 
మూ౭టియందును గ%ంమంబుతోడ లఘుహీనపిస్తారంబనియును, గురు 
హీనపిస్తారంబనియును, వ్లుతహీనపిస్తారం బని యున్కువకలఘుయు_క్ష 
(పస్తారంబనియును, ఏకగురుయుక్త పిస్తారంబనియును వకస్తుతయుక్తపి 
స్తారంబనియును, ద్యిలఘుయు_కృపిస్తారంబనియును ద్విగురుయు క్రప్ర 
స్తారంబనియును, స్థతదయ యుక్త ప)స్తారంబనియును, తొలఘుయు క్ర 
ప్రస్తారంబనియును, త్నిగుకుయు క్రపిస్తారంబనియును, ప్లుతత్ర్యయ 
యు_కృష్రస్తారంబనియును చతుర్ల ఘుయు_క్రపిస్తారంబనియునుు చతు 
రురుయు _క్రప్రస్తారంబనియును, సుత చతుష్టయయు కో తాళపిస్తారంబ 
నియు నిట్లు చతురంగ ఖండపిస్యారంబచేక విధంటై విలసిల్లు. ఇవింధం 
బున నితేరక్షుత్రీయాది (1) జాతీయయంతిములలోన జాతిచతుష్ట్రయ 
మునకు నొాధారణంబై న యనుదు త్రయంతంబునందు సబిందునిర్చిందు 
సానానుగుణంబుగా యంతిఫలంబుంజూచి నిశేశించుటంజేసి యను 
దు9తయు క్తపిస్తారంబును యనుదు)తహీనపిస్తారంబును తత్తత్రాళ 
సంఖ్యాయు క్రంబు లై యనుదు తయంత)ంబులై న ఖండ పిస్తారంబు 
లనేకవిధంబులై యుండు. తక్కిన దు) తాదియంతంబులు నాల్లింటి 





1 త్యతియాది యనం[ద దియ క 
(౨6 (ద్ర కాది యనింయర్థము 


$9 


యందును యంత భలానురోధనంబుగా నికేశించుటం జేసీ (కమంబుగా 
దికహీన, లఘుహీన, గురుహీన, స్టుతేహీన ఆాళపిస్తారంబుల 
నియు వకదు)తయు క, వకలఘుయు_క్ల, వకగురుయు_క్ట, వకస్లుత 
యు క్రళాళపి)స్తారంబులనియును దుితద్యయదుతత)య దుిత 
చతుస్తయ _ దుల పంచయక్త తాళపస్తాదంబులనియున్కు ద్విలఘు 
తిలఘు చతుర్ల్హఘు పంచలఘుయుక్త తాళపిస్తారంబులనియును, 
డ్విగురు. త్రొగురు చతుధ్దరు పంచగురుయ్యక్త తాళపిస్తారంబులని 
యును, ద్వెస్లుత తిస్తుత్‌ చతుఃస్లుత పంచస్లుతయుక్త తాళపిస్తారంబు 
లనియు నివ్విధంబున నో _త్తరవృద్ధిగా నాయాయియంతింబుల 
యందు వింతవింతలుగా ఖండపఏస్తారంబులు బహుపికారంబు లై 
(పవ ర్రిల్లు. ఇట్టిఖండ ప్రస్తారంబు నిజప్రస్తారంబుకంకెం (బస్తరించుట 
యందు విజేషంబుగలుగుటంచేసి వేరుగం దల్లక్షణంబు వివరించెద 
నాకర్ణింపుము. 
నీ] మాతిలనియమమే మరకనే పట్టున 
-ముదట నెత్తిన తాళమును లిఖించి 
యేయంతమాయంత మెడపక ౧జేబట్టి 
యాయం[తమున6గూర్చి నట్టి సంఖ్య 
వెంబడి విడువక విపాదిజాతికిం | 
దదు) తాను దుతాంతాదినియతి 
కుబీశవిధమున కొట పాజులు లేక 
వ యుండ బిస్తారముబుపమతోడం 


న్‌। గూర్చిన త్తరి నొప్పలు కుబుచలనుచు 


నంగ నియమంబులొక చోట నమరు నమర 
నది యెబుంగుచు జాగత వదలకెపుడు. 
దజ్ఞాలది కరారురయ్య సదాళి వేంద), 17 


సీ] సృతముఖంబులక్నింద దుతమైనలఘువమై న 
గురువైన నిల్చు నెసరయవలదు 


40 


గురువొక్క-చోట నాల్లు దుతములునిల్చు 
మూడు లఘువులౌ చు బ్లుతేము నిల్చు 

లఘుయుగ మొకచో మెలగు గురునకుంగ్రింద 
నొకలఘువును ద్ఫుతయుగళమమరు 

చిడమును భేద్యాంగ మిట్లుండ(గుడినున్న 
భేద్యాంగ మేదై నం బెంచుకొనుచు 


గీ॥ నేమ మెడలక ఖండంపునియతినిట్టు 
బి) స్తరింపంగ నధికమల్పంబుతోటి 
రీతింగుడియెడమల నిల్చునీతి మాత 
మందు విలసిల్లును రహీసదాళి వేంద). + 18 


కం॥ ఈగతి ఖండ పిస్తా 
రాగోచరమహిమ లితరమగుజాతులకు౯ 
భాగింప నదియనుదుత 
భాగురమగు సడాశళి వేంద) భాకరభాగా. 19 


వ ఇట్టి దాళ[పస్తారంబులు పారావారంబులభంగి నపా 
రంబులై వెలయు, నట్టి వారావారాంబుల పారంబులంగన౭ందలంచి 
మహానటప్పుతుండై న సరంబుండు (పస్తరించి త్ర త్త 'త్తాళపసార 
పారావారపషారంబులిప్పటికింగననేరక యుండు న ని పెద్దలాడుట 
నిజంబుగావున నట్టి(ప్రస్తారంబులంబ_స్తరించి మనుష్యు లెట్లు బారంబు. 
గాంతురు, కావున నిట్లు (బస్తరింపంజెప్పిన యుపాయంబుచేతం 
గుతాగ్రబుద్ధియెన పురుషుండు నేర్పరియె కుశలుండై కొన్ని పస్తా 
రంబులు కావలసినయంత (పస్తరించుకొని తె ర్యత్రికవ్యవహోా రార్థ ౦ 
బుగాందాళంబుల[ గహించుకొని న్యవహారింపం దగునని చతురులై న 
విద్వన్న టమణులంగీకరింతురిది నిజంబు, సీచి_త్తంబున నవధరింపుము. 
ఇంక నష్టోద్దష్టప కారం బెబుంగిం చెద. తత్స కారం బెట్టిదనిన, (పస్తా 
రంబుంజేసిన నిన్నిమా(త్రల 'తాళ్ళవస్తారంబులలోన డ నిన్నన 


41 


తాళం బెట్టిదని యడిగినం దన్న స్ట తాళాంగంబుల నంగ, కేణిసంఖ్యా 
(కమంబు( జూచుకొని త _ృజ్ఞాలిసంఖ్యా క్ర మంబున చెలియ౭జేయుట 
నష్టవిధంబసీయును యిన్ని మా(తేల[ పస్తారంబులలోన నిట్రియగంబు 
లం గలిగిన తాళంబెన్న వదని యడిగిన నాయుద్దిష్ట తాళ క్రమంబు 
నష్ట తాళో దారక్రచుంబున()) నెటీంగించుట యుద్దిష్టవిధంబని యెజుం 
గందగు. అదియుం జతుర (శాదిజాతులకన్ని టికింగ లిగియుండు [క్రమం 
బున నన్నియు నెటింగించెద నాక ర్లింపుము = 


సీ| అడిగిన సంఖ్య మవాత్తుసంఖ్యలతోన. 
i (దోసి యంతో ఫ్ర పొంత్యతుర్యములను 
గూడి ప్లుతంబునకును భు క్షి రెండిండ్లు 
వెంబడిగాఇదోసి వెండి గురువు 
కలరునంతో వ సాంత్యే ముల గూర్చి కెండిండ్లు 
భుక్షిం (దోసి యింపులం జెలంగ 
లఘువున కొరయిల్లు లలింగూర్చి యొకయిల్లై 
భు_క్ట వాయుచు+ జేతం బొసంగు లెక్క 


నీ 


మా 


యింటి లెక్కకుందగ్జిన నిడుచుదుతలు. 

మ్మాత్రకొదవకు [దుతల నేమరకనిడుచు 

సీ తెజంగునం జతురంగజాతినష్ట 

తాళ మెణజింగిం-దందగును సడాళివేంద, 20 


ళా 


చతుర[శ తాళసంగతి నున్న లఘు గురు 
స్థతముల. గాంచి యాపోవ్కీనిండ్లు 
సవపరించిసరియైన సంఖ్యల కఏవచ్చె 
నని భు క్తులారీతి నమరఇదోసి 
(ద్రుతములం గనుంనొని [ద్రుతలివి సరిపోని 
'లెక్క_కువచ్చిన దిక్కులనుచు 


42 


మా(త్రలకొదవకు మరిద్రుతలని చెప్పి 
సరిలెక్కలన్ని యు సరివినొక్కు 


ళు 


గీ! లెక్కగాలహార్చియాయంతు లెక్క మొదటి 
'అక్కలో,దోసి మిగిలిన లెక్కంజూచి 
'తెల్చందగుం దాళమిోదిక్కుదనుచు. 
దనరు నుద్దిష్టమునకు సదాళి వేంద. 21 


వ॥ ఇవి చతుర(శనష్టో దిప్ట విధంబులు, ఇంకం (ద్య(శనస్టొ'ద్దిష్టం 
బు లెటీంగించెద = 
నీ॥ అడీగిన సంఖ్య మహాత్తుసంఖ్యను డించి 
యంత్య ను పాంత్యవడర్క-ములను 
గూర్చి ఫ్లుతానకు గొబ్బుననాటిండ్లు 
భు క్తికి(దోయుచుంబొసంగు గురువు 
కంత్యముపాంత్యపషపష్టాం కముల్‌ గూడీ వెం 
బడిగాను భు_ క్రియా జెడలం(దోసి 
యంత్యము పాంత్యంబులతికించి లఘువుకు 
భు_క్తికినాల్లిండ్లు పంచి [దుతకు 


న్‌ నొక్కయిలుంగూర్చి భు_క్రియు నొకటిందోసి 
యింటి లెక్కకు. జేలెక్కు యొంటకున్న. 
దగు ననుదుతీమిదంగకొదవకు నదియె 
తనరగద్య[శనష్టమిది సదాశి వేంద, బెల 


నీ (త్య(శ తాళమునందు. దద్ద్రుతలఘుగురు 
పృుతములుగని యట్టి పోల్కినిండ్లు 

జత వార్చి సరి వచ్చు సంఖ్యలకివి నిల్సె 
నని౯బెలివి భు కుల నట్లం(దోసి 


యట యను(దుతలున్న నవి సటపోని కె 


నీ 


గ్‌ 


Up 


ననా 


4 


క్కలకువచ్చెనని చోొక్క_ముగ జెప్పి 
కొమరొప్పు మాత్రలకొదవకు లలి ద్రుత 
లని౭దెల్సి సరి లెక్క_లన్ని (గూడి 


యొక్క_టిగ ౭ జేర్చియా లెక్కనొగి మహత్తు 

సంఖ్యలోందోసి తక్కిన సంఖ్యంజూచి 

పల్కు (దగ్గు నిట్టి తాళమిపట్టుదనుచు. 

(ద్య(శకోద్దిష్టమునకు సదాళి వేంద్ర, 2ిక్రి 
వ॥ ఇంకమి శ్ర నస్టోద్దిస్టంబు లెట్టిద నిన ఇ 


అడిగి నసంఖ్యమ హాత్రుసంఖ్యల నూడ్చి 
మొనసి యంతోోపాంత్యమునిసు శేందు 
లనుగూడి స్థ్రతమునక నువొంద నేడిండ్లు 
(తోయుచు భు_క్తీగు ర్రుగ గురువుకు 
దీ_పినంతో పాంత్యస_ప్తముంబులంహార్చి 
యెడపకభు క్రి కేడిండ్గందో)ని 
లఘునుకంశోో పాంత్యలాలిత్యముగ భు_క్తీం 
(దోచియు నై దిండ్లు [దుతకునొక్క 


యిశ్లైగూర్చియు భుక్తి యొక్కి ల్లైతోసి 
చేతిలోలెక్కసరిపోమి చేత దుతమి 

తమిది చేలెక్క లేకున్న (దగుననుదు 

తీమితమిశ్రమమునకు సడాళి వేంద్ర+ 24 


వింశ తాళమున (గ్రమ్మిన (దుతలఘుగురు 
ప్లుతీములయ్మగని తొంటిగతిని యిండ్లు 
సమకూర్చిసరివచ్చు సంఖ్యలకివిక భై 
ననిభు క్టులెప్పటియట్ల దొబ్బి 
యందన్ముదుతంజూచి యవిసరిపోని తె 


నీ 


గీ 


న్స 


44 


కకువచ్చెననుచు నిక్కముగవడరి 
పదరకమాత్రకు కొడవకన్న్ముదుత 
లని సరిలెక్క-యాద్యంతే మొక్క 


యొంటుగా౭ జేర్చి యాసంఖ్యయొగిమహత్తు 

సంఖ్యలో దొబ్బిచిక్కి-న సంఖ్యవట్టి 

యిట్టి తాళంబు లీపట్ల నిసంగుననిన( 

దనరు నుద్దిష్టమనంగ సదాళి వేంద్ర, లిప్ట్‌ 


వ॥ మరియు ఖండనపోదిషంబులెటిదనిన == 
అ దక A] 


అడిగిన లెక్క మహాత్తుళో* దోసియం 
త్యముపాంత్యపంచమదశమములను 
నలీకించి ప్లుతమున క్రై దిండ్లుందో౨సి భు 
_క్టీకి గురువునకు నంతిమము సాంత్య 
శరములుంగార్చి నిచ్చలుభు_క్టీకై దిండ్లు 
సడలించి లఘువుకు. జక్క. గాను 
నంత్నముపాంత్వంబు హా త్తించి మూండిండ్లు 
భు క్రిం నోసి ద్ఫుతకుంబూన్ని యంత్య 


ముకటిభు_కియు నొకయిశ్లై యొసంగి చేతి 

లెక్క-తేగ్గ ననుదు9త లెక్కడించి 

మాతికొద వకనుదు త మాత్ర)మునుపం 

దగును ఖండనపష్టమున సదాళి వేంద 9. 26 


ఖండ తొళమునంజక్క ల్ల దుంతలఘుగురు 
స్థుతములజూచి యాపోల్కి గృహము 
లలవరింపుచు సరియెన సంఖ్యలకీవ్‌ 
కలవనిభు కుల క రణిందోసి 

యందనుదుత లెంచి యవి సరిపోవని 


45 


లెక్కొ_లంగని యవలీలంబెలివీ 
యాయనుదు)త ము లే యటమాతికొదనకు 
ననిఇెప్పి సరిలెక్కలన్ని యొక్క. 


గీ॥ వష్షవుగంగూడి యాలెక్కవడిమహాత్తు 


వీ 


అమలా లలాట 
(౧) ఈ సీసపాదము మారృకలో నీరీతి. గానయుడుచున్న ది. 


గ్‌ 


"లెక ఫాలోదొబ్చి నిల్చిన లెక్కు(ంజూచి 
మేటియగునిట్టి తాళ మో-చోటిదనినం 
దగును నుద్దిష్టమునకు సదాళివేంద”. 57 


వl ఇ6 క సంకీర్ల జాతీయనష్టోద్దిష్టంబుల చేర రిం చెదనాకర్షి ౦పుముం 


చా 


అడిగి నసంఖ్యమహాత్తు సంఖ్యనుదో వ్ల 
యంత్యముపాంత్యంబునల విరించి 
పర్వంబులనుంగూర్చి పరగ దొమ్మిదియిండ్లు 
భు_కృకిందోసియుంబొరి గురునకు 
నంత్యము పాత్యంబు నావిరించినింగూర్చి 
భు_క్తిదొమ్మిదియిండ్లు పొనర(దోని 
యమరించి లఘువుకునత్యము పాఠ ౧బు 
భు క్లికేడిండ్లు సొంపుననుబెనిచి 
యుక్కటిఘటించిభు స. కిక నొక టిడించి 
చేతిలో లెక్క_సరిపోమి చేననుదు 
తములంగార్చి కొదవకు దుతము లెగార్చ. 
దగు విమిశ)నష్టమున సదాశి వేంది, 9 
సంకీర్ల తాళ నుంచంగ దుగితబఘుగురు 
ప్లుతములంగాంచి రకా లన్‌ యిండ్లు 
(1) సవరించి సరివచ్చు సంఖ్యలకివివ చ్చె 


యడం కాజ యదా రాడా నాదాలు రాయాలా ాతాా. 


కుండించి సరివచ్చు సంఖ్యలకివివ చ్చ” ఇచ్చట "ఖండించి" యనుపదము 
యపార్గము నిచ్చుచున్నది. కురియు యతిభ్‌౦నమునకు:వాూదడ కారణనుగు 
చున్నది. 


4 


నని తోసి మున్నటియట్లభు క్రిం 
° జూచి యనుం[దుతచోట్లవి సరిపోని 
సంఖ్యలవనుచు నిశ్చయమువేసి 
వమూ(త్రలకొాదవకు మలయునను[దుత 
లనియును సరిలెక్కలన్ని జేర్చి 


An (3) 'లెక్కుయొక్కటంగార్చి యాలెక్క మొదటి 
లెక్కలో (దోబ్చి మిగిలిన లెక్కొ_గొనుచు 
చక్కనిటువంటి తాళమో చక్కి. దనిన. 
దనరు నుద్దిష్టమనంగ సదాశివేం[ద, 29 


వ॥ ఇవ్విధంబున సకలజాతీయ తాళవృ _త్తంబుల నపోద్దిప్టం 
బుల 'తెజం7గెతీంగించితి. ఇంక జతుర శాదిపంచజాతీయ షేరులక్ష 
ణంబు లెటింగించద. అదియు జాతిలశత్షణానుదుత దు తాది కొంగ 
నిచయ(పధానతం[త్రంబులగుటం జేసి యాయం(తంబులకు. (గమం 
బుగా ననుదుతయంతేంబనియును (2) (దుతయంత్రంబనియును లఘు 
యం[త్రంబనియును గురుయం(తంబనియును ప్లుతయం[త్రంబనియును 
వే శ్వేర నాయంత్రగతి (పధానాభిధానంబులుంగ బ్లియుండు. ఇట్లు పంచ 
విధంబులైన యాయం(తంబులకు మేరువులనియును గోపురంబులని 
యును చ[క్రంబులనియును వలయంబులనియును నామంబులనేకంబులు 
గలవు, త_త్తన్నా మధేయంబులచేత నీమేరులక్షణంబుల వివరించెద, 
నచ్చటచ్చట బుద్దిమంతులుచూచి తెలియవలయు. అట్లు పంచాంగ 
(పాధాన్యముచే( బంచవిధంబులై న మేగువులు జాతిభేదంబులచేతను 
మణియు బంచవిధంబుల్రై యుండు. ఇట్లు (కి) పంచవిధంబులై న మేరు 








(1) ఈ సీసముయొక గీతిలోని మొదటిీ శిండుపాదములు మాతృకలో 
నీ [కిందివిధముగా6 గన్పడుచున్నది, అ లెక్క యొక్క గాగూర్చి యా లెక్క "ముదటీ, 
లెక్కలో (దొబ్బిమిక్కి_లి లెక్క గొనుచు? 

(2) 6 దుతయం[తంబనియును”* అను నీవా3 గ్ట్‌ము మాత్ఫత క యందు(గానం 
జడుట లేదు. 

(3) నూతృశలో ోదళవిధంబుశతై ని ఆనియున్న్న గి. 


47 


వలు జాతులలోన. బ్ర ల్యేకంబుగాం జతురశజూతి చతురంగ (ప్రభో 
నంబు గావున దజ్జ్ఞాతియందుజతుర్విధంబులయ్యెను త్ర్యగ్రాడిజాతులు 
నాల్లును పంచాంగ పధానంబులగుటం జేసి తజ్జాతులందుంబ ల్యేకించి 
పంచాంగ (ప్రథధానంబులయ్యెం గావున చతుర్మశ్రయం(త్రంబులు నాల్లును 
(త్యశాదియంతంబులు నిరువదిభేదంబుల 'నేకంబుగా లెక్కించి వరిం 
చిన నిరువడినాల్గుభేదంబు లై వ ర్తిల్లు, ఇట్లు చతుర్వింశతి భీదంబులం 
(బవర్తిల్లు _సకలజాతీయయంత్రంబులకు నిరూపణ(ప్ర యోజనం బేమి 
యనిన నాజాతియందు నిన్నిమా(తల(ప్రస్తారంబులలోన నిన్నియం 
గంబులు లెని తాళంబులిన్ని యనియున్సు యన్నియంగంబులుంగల్లిన 
'తాళంబులిన్ని యనియునుంబెలిసి చెప్పుటకు సాధనంబులగుటం జేసి 
యీ యం(త్రనిదాపణంబు సపయోజనం బేకాని యపయోజనంబు 
కాడిది యట్లుండ నిమ్మ కాండ తాండ వంబులుచాలు. తన్ని రూపణ 
(పకారంజెట్టిదనిన. ఇట్లు చతుర్వింశతి ప్రకారంబులై న గోపురంబుల 
లోన వేన్వేర లతణపరీక్షలు (శ్రమంబుగాంజేయందగుటంజేని జాత 
దేశ క్రమంబున మొదట జతురశ్రయంత్రంబులు నిరూవింపంబూని 
యందులో ను ధై శానుగుణంబుగా దుతయంతంబు మొదటిది గావున 
' దల్లతణంబు నిరాపించెద నాక ర్లింపుము. 


కం॥ చతుర(శజూతి మొదలుగ 
విశ శాఖల జాతులకును వివరించిద నే 
(దుతయంత్ర లేఖన[కమ / 
మతులితగతి (శ్రీసదాళివావనీరమణా. 30 


కం॥ మొదటిల్లాక్కటి (వాయుచు( 
గదియింపుము రెండు రెండుగామిోదిండ్లు౯ 
మదికింతవలెససనంతీయు. 
ధదభిజ్ఞానాథ్య (గ్రీసదాళివనృపతీ, 81 


మ 


(నాకా 


కం! 


కం॥ 


కం! 


కం! 


శరీ 


మొదటింటకదుత మొక్కటుంచుకొని యింపుల్‌ గుల్క.నొం 


జతొందుగా. 


దుదదన్క- కొదుతే 'హెచ్చుగూర్చుగ మహాత్తుల్‌ చేసిజూదిండ్లకై 


నొదిగింప౯్దగు నంగపం_క్లిచతురక్రోచార జాతి౯దుతా 


స్పదయం[(తాదిగ (శ్రసనదాశివమహీపా నాల్గుయంత్రంబుల౯ 


సమకోవ్యవిషమకోష్థ 


(కమమిది వినుమిందు (దుతముఃగల యవి పిషమా 


ఖ్యములగును లఘువు గురువు ఫ్లు 
తములన్న వి సమములగు సడాళివభూపా. 


అమర జతుర్వింశ తియం 

(త్రములకుంద గుం (గిందిబంతి దగ్గరియాశల్‌ 
(క్రమముగ జాదిటిబంతుల 

కమరునె యది (శ్రీ,సడాళి వావనీనాథా. 


వరలఘుగురున్లుతంబుల 

కిరవగు కోష్టముల కాశయింపగుగా కా 
పరమాళశ కడమయిండ్హకు 

దరమా యొనలహర్చ (శ్రీ నడాశివకౌరీ. 


(దుతయంత్రమహాత్తుల సం 

గతిలాల్చడి రెండురెండుగా మనునిండ్లక, 
జతురత నొక్కటిలక్కలె 

యతికింపుము (శ్రీ సదాళివాననీరమణా, 


చేశ దుతేయంత్రమందలి (క్రిందిబంతిని 
విమమకోస్టాలకు వెరంగంగార్చ 

వలయు నంత్యోపాంత ములు త్రుర్యషస్థ్రముల్‌ 
కూర్చిపిమ ట్‌ సమకోష్ట్రములకు 


ల్రీక్తీ 


49 


నంత్యము విడిచి యుపాంత్యతురీయప. 
ష్టములంగూర్చ్పంగందగు సరసముగను 
నవలనాపై బంతులందు విష మకోష్ట 
ములకు నంతో పాంత్యములు తురీయ 


ఆ॥వె॥ పష్టములనుగూడి సమకోష్ట ములకెల్ల 
నంత్యమును విడిచి యథాంత్యస సహీత 
ముగ నుపాంత్యతుర్యములు పష్టమునుంగూర్చ 
నగును (శ్రీ సదాశివావనీంద, 


కం॥ వివరించెద వినుము సదా 
శివవసుధానాథ తిలక చెల్వుగ (జతుర 
(శవరదుతేయం్మత్ర ఫల 
(పవినుతల క్షణము శా స్రుపడ్థ పద్గతి వెలయు. 


నీక వసనధఃపం _క్రిలో విషమకోష్టుపు[కింది 

"లెక్కలొాక్కొకదుత లెక్క తాళ 

ములటంచు మీోందిలెక్కలు మూండునై దును 
"అక్క మొదలువేసి 'లెక్కక్టైత 

(ద్రుతగల్లుతాళసంతతులని పలికియు 
సమకోవ్టముల (క్రీందిసంఖ్య లె న 

(దుతహీనములటంచు మతినెంచి మోా౭దిబం 
తులలెక్క_ రెండు మొదలుగను సరి 


ఆగీవి! లెక్క_చేత (దుతలయెక్కు_వల్‌ కలిగిన 
తాళమనుచుంజెప్పందగు మహాత్తు 
సరన లెక్క లెల్ల సర్వ(దుతములన 
వయ్య (శ్రీనదాళివక్షీ తీద. 


7 


87 


తిరి 


89 


ర్‌0. 


. కం! చతుర(శ్రలఘుగురువ్లుత 


క్‌0! 


నీ 


క్ష | 


Cs 


యుతేయంత్రేవి లేఖనంబు నుజ్యలనంఖ్యా 
గతియుఫల[క్రమమును శౌ 

శ్యతముగ నెంచెద సదాశివశ్ష్మారమణా. 40 
చతుర(శృదుతయం త్రము 

గతి నాలఘుయం(త్రవిధము6గని [వాయంఃదగుక్‌ 

వితరణవై భవజితసూ 

తతనయ చెటుకూరి (శ్రీ, సదాశివసదయా, 41 


చతురశ్రలఘు మేరుసరణియందొన రిన 
* యధరపం క్షికి నుపాంత్యంబు విడిచి 

యంత్యతుర్యములతో నవలివవ్ఫము6గూర్చి 
వరుసతోంతై నున్న వరుసలకును 

నంత్యంబుతో నుపాంత్యాధరస్థానంబు 
తుర్యమవ్యంబులందోదుతో డ6 

'జెనచి [క్రిందిటిబంతింబెన గొన్న లెక్కలు 
అఘుహీన తాళములనుచు నుడివి 


మిో(దిబంతులు నెలకొన్న మేటి లెక్క 

లొకటి 'కెండు మొదలు” నేకో త్తరముగ. 

గలుగులెక్క.ల లఘుయు కృములని జిలుప 

వలయు భరతజ్ఞలు సదొశివక్షి తీంద. 42 


మొదట మూండిండ్లు లిఖియించి పిదప నాల్లు 
మో౭దినెలవులు ఘటియించి మేటినటుండు 

వలసినంతేయు గురు మేరువలయమిట్లు 

(వాయవలయునయ్య సదాళివక్షి తీంద్ర, శ్రీకి 


సీ॥ గురుయంత్రమునం (గ్రిందివరుస(దుర్భమునూడ్చి 


యంత్యము పాంత్య మష్థాంకములను 


గ్‌ 


501 


గ్‌ 


ర్‌ 


నతికించి పె బంతులందుం దుర్యాధర 
స్థానమంతో, గ్రసొంత్యవష్ట్రములను 

గూర్చి (కిందిటిబంతిం౧హార్చున్న లెక్కలు 
గురుహీనములటంచు గురు తెజుంగి 

యూార్జ్వపం కుల లక్కలాకటిరెండునుమూండు 
మొదలునేకో త్తరముగను 'బెరుగు 


సంఖ్యలనువుగ 6 జేకొనిశా,స్త్రవిదులు 
గురుసమన్విత తాళనికర ములనుచుం 
చెల్బమిగ జూచి బోధింతురెల్ల జనుల 
చి త్తజసరూప (శ్రీ సదాశివమహీప, 


ఐదుగ్భహాంబులు మొదటను 
మోాదముతోోవాసీ యాటు ముఖ్య గృహంబుల్‌ 
మోంద లిఖింపుము స్లుతయం 

(తోదయమున (శ్రీ నదాశివోర్వీనాథా, 


భూ బేవజాతిలోం బ్లుతయం[త్రమునరగింది 
దొంతిశంతో ిసాంత్యతుర్యములను 
వష్టీహీనముగాను సంఖ్యకు నొనంగూర్చి 
పై బంతులకునెల్ల భరత వేత్త 
లంత్యము పాంత్యతుర్యములుపస్థాధర 
స్థానంబుతో (జేర్చి సంఖ్యంజేసి 
పొలి నధఃపం కిలో బొసంగినలెక్కలు . 
ప్లుతపానములటంచు బుద్ధినెజింగి 
యుపరిపం కుల లెక్కలు నొకటి రెండు 
మొదలు నేకో త్తరంబుగా మొనయులెక్క. 
లను గుణింపుదురు పత తాళములటంచు 
(శ్రీకరకలాప (శ్ర్రీనదాళివమహీప, 


త్తడ్త 


షీప్‌ 


ర్‌ి 


సీ! లఘుగురుస్తుత మేరులసమమహాత్తుల 

దండనుండిన యొంట్లు దనరుసర్వ 

లఘుగురుస్తుకయు క్తలలిత తాళములంచు 
నెంచుచో రామలింగేంద్రపుత్ర 

యామేరువులయందు నమరిన వివమకో 
స్థమహాత్తుల సరసనమరులెక్క.. 

లెల్ల నేక త్త _త్తరవృద్ధిగా మీరిన 
లెక్కలతో (గూర్చి లెక్క నే సేయు 


ఖ్‌ 


ఆ|| వ 'తాళశచయములనుచు. దమనరెంచి చతుర శ్ర 
లఘుగురుస్తతోపలలితయం(త్ర 
ఫలములిటులు నటులు పరిపాటి దెలుపంగ 
వలయు (శ్రీీసదాశివశ్షి తీంద. 47 


కం! ఈమాడ్కి. విపజాతిమ 
హో మేకువలయచతుష్టయని రూపణము౯ 
నేమంబునం జేసితి ను 
ద్దాముగుణా ధార (శ్రీసదాశివధీరా, 48 


కం! భూనాభజాతలి మొదలుగ 
నానాలుగుజాతులందు నమరించెద నే 
పూనిక సమ స్తమేరు 
స్థానకలక్షుణము శ్లీసదాశివభూపా. 49 


వ్‌॥ ఇట్లు నికూపణీయంబులై న యీానాల్లుజాతుల యంత్రం 
బులలోన. ద్య(శాదియంత్రంబులు ముద టవివరి కెంచుచోట (గమం 
బుగా నన్నుదు తాదియం(తలక్ష ణంబుల నిరూవించుచు మొదట నా 
యంతధత్రంబులన్ని టికిని వరుసగా గృహనిర్శాణ[క్రముంబులును దాళ 
సంఖ్యాసందర్భలశ్షణంబులును నేర్నున నేర్చరించెద నాకర్తి ర్మింపుము, 


రీ 


అ॥వె॥ [దుతము మొదలుగాంగ. జతురశ్రజూతీయ 


యంత్రేమునకుం గల్లునంగపంక్తు 
లట్లను[దు తాదికాంగపం క్రులితర 
యంత్రములు సదాళి వావనీం[ద, 


ఉత్సాహ! రాజముఖ్య చతురుదారర మ్యజాతులందు వి 


(భాజి శ్రీసదాశివేంద భవ్యమధురసుకవితా 
భోజ ముదటియింట ది(పదము౯్లలిఖంచి ముందరిం 


డ్లోజనొకటియుకటి వొయనొప్పూ మొదటి మేరువక 


కం! విశ చాను[దుత మేరువు 


కం! 


క్‌ం॥ 


కం! 


వశమునవిలసీల్లు (క్రిందివరుసకునంత్య 
(పశమము పషష్టార్కాఫ్టా 
దశమముపాంత్య మొనరును సదాశివనృపతీ. 


అరయననుదుత మేరూ 

పరిపం క్షి కథోంత్యగ్భహము పాంత్యషడ ర్కా 
వరపర్వంబులు. గూర్చుట 

ధరమెచ్చినదారి (శ్రీ నదాశినశౌరీ. 


చతుర (శ (దుకయం(త్రము 

వితతము నృపముఖవిజాతివితత సమ స్త 
(దుతయం[త్రంబుల్మనాయుము 
చతురతను సదాళి వేంద్ర సద్దుణసాం(దా. 


(దుతయం[తాధఃపం కక్రికి 
నతుకునుపాంత్యంబువిడిచి యంత్యషడర్క- 
స్తుతపర్వసంఖి లన్నియు. 

దతకీ ర్రికలాప (శ్రీసదాళివభూ పా. 


ర్‌0 


స్ట్‌ 


ఫ్‌ర్రి 


Gy 


ఫ్‌ 


కంకి 


కంక 


Gi 


కం! 


కం! 


కం! 


(1) ఇచ్చట “నర్మాధరగేనా”మని యుండనోపు, 


ఫ్‌డ్త 


(దుత మేళమూపరిపం కుల 

కతికింపు వడర్య-పర్య'కాంతో ్రపాంత్యాం 
చితగేహాదరములు సం 

తతడానవిహోర | శ్రీ సడాళివధీరా, ర్‌6 


ఆరయ మొద టిం డ్రైదును 

నాజారుగ ముందరిండ్లు నమరంగ (వాయక౯్‌ 

మారును లఘుమేరువు వి 

ద్యార మణ(ప్రవీణమతి సదాళివన్ఫపతీం ర్‌ 


ఆబణవదిక్కు_ద క్క. మరియంత్యముపాంత్యము భానుపర్వముల్‌ 
కూరిచి (కిందిబంతికి లఘుస్సుటమేరున మీాందిబంతికై 

యాజవ చోటి! కిందిక డనంటిన లెక్క యుపాంత్యమంత్యమిం 
పారగ భానుపర్యములు పర్విన మేలు సదాళివాగణీ కరి 


గురు మేరులేఖన[కము 

మరుదుగ దెల్బెద సడాశివా(గణి వినుమా 

పారి పదునొకండు మొదటిం 

డ్హీరవుగంబం[డెండు మిం దిటిండ్రై వెలయు౯. 59 


గురుయం తాధఃపం క్రి కిం 

బొరి నంతో ్రపాంత్యవస్ట్రములు పర్గంబుల్‌ 
సరిగాగూర్చుము ద్వాదశ 

తరసంఖ్య వెడల్చి (శ్రీసదాళివశౌరీ, 60 


గురుయం(త్రంబును మిోందిటి 

వరుసలకంత మును పాంత్యవరషష్థంబుల్‌ 

మరిగూర్చవలయు. (1) గర్మా 

ధరౌోహాము(బర్య మును సదాశివభూపా. (1 


"క్ర 


కంకి పదునేడు మొదటిగృహములు 
పదునెనిమిది ముందరిండ్లు చాాపగ (వాయక్‌ 
జదురగు ప్పుతయంత్రము పా 
ఖ్యదసుగుణా శ్రీ, సదాశివావనీరమణా 69 


వచా 


ఇా। అంతో ఫ్‌ పాంత్యషడిర్కముల్‌ గొనుచు నాయస్రాదశంబూడ్చిస 
తా ంత్యంబాళుగ ((గిందిపం _క్రికిబూసంగసీ దటి గోణి "కా 
నో యు 
యంతో ్యపాంత్యమడర్కయు క్రముగ నాయష్టాదశాధోం 
కనము౯ 


ఉాంత్యన్వీత సడాళివేంద స్పతయం(తానకొ ఘటింపందగు౯ 


వ! మరియు మిశాదిజాతీయయంత్రంబుల నిరూపించెద, 
అందు (ద్రుకొనుగ్రుతయంత్ర లేఖన క్రమంబులు తత్ప్రథానంబులై న 
చతుర శ్ర త్ర శ్రజాతియం| త్ర వివరణా వనరంబులయందు సరం జూతి 
సమానంబులుగామున్నే రృరచుటంజేసి త న్లవణంబులిచ్చట మగుడ 
నేర్పర చినంజర్విత చర్వణప్రాయంబై పిన వేపషణన్యాయం బై యప 
యోాజనంజై యుండునటుగా వు న మి (శ్రా డి జా తీయ ౦బులైన 
లఘ్యాదియంత్రంబులకుమా త్రం బే గృహలేఖన[క్రమంబుల ముందర 
వరుసంగా వివరించి వీిమ్నుట నన్ని టికి సంఖ్యా(క్ర మంబుల నిరూవీంచి 
"వెలడియు. (ద్య(శాదిజాతీయసకలయం(త్రబులకు ఫలకోమంబు లొక్క 
సారి నిరాపించెద నవధరింపుము. 


కం॥ ఆజియ్యె మొద ఉ్రిగేవాము 
లాటీొక టియు ముందరిండ్లు నొమి(శమునం 
దాదూఢభోగవిజితీబ 
లారాతి నదాళివేంద లఘు మేరునకుక 64 


కం॥ పదుమూండు మొదటిగృహములు 
పదునాల్లుముందరిండ్లు పొల్చజీ[వాయ?౯ 


కంl 
a 


56 


సదయ సడాళివభూపా 
కుదురగు నామి(శ్రజాతీగురుయంత్రంజై స 


"మొదటిండ్లీరువది ముందరి 
పదములు నిరువదియునొకటి పరంగ ss 


. _ జదురొప్పును ప్రుతయంక్రము 


క్‌ం!!. 


కం1॥' 


కం! 


సజాళివమక్షీ 0(ద విశజాతీయంై, 


ముందరిగేహము లేనును 

బొందుగ లిఖయించి నాల్లు మొదటిగ ఫహాంబుల్‌ 
చందించుము' లఘు మేరువు 

నందు సదాశివన్ఫపాల యాఖండమున కొ, 


తొమిధది ది మొదటిగ్భహంబుల 

నిమ్ముల లీఖయించి ముందరిండ్లును పదియు 
_క్రమ్నుగ (వాసిన యం 

(తమ్మె ఖండంబున౯ా సదాశివ యొప్పు౯. 
ఖండస్లుతయం త్రమ్మున 

కిండులు పదునాల్లు ముందరిండ్లుప 'బేనుక్‌ 
నిండ లిఖంచుము గరో 

ద్దండాహితహరణ (శ్రీసదాళివరమణా. 


ముద టిము ) లన మిన ముందరిగ అ్రహములు 
త్‌ 'మ్మిదియు లఘుయం[తమ్మునకును, 
'మొదటిండ్లు పదునేడు ముందరిండులు పదు 
నెనిమిది గుసుమేరువునకు( దనరు. 
నిరువదియారును నిరువది యేడును 
నాంద్యంంతవముల ప్లతయం(త్రమునకు 
గృవాములు వెలయు సంకీర్ణ జాతిని యంచు 


భరతవిద్యాధిక (పతతి పల్కు 


ane శ 


67 


65 


69 


ర్‌? 


Al నార్యనుతేశీల నిఖలవిద్యావిశాల 
శాొలిగుణజాల సుమ బాణసదృళలిల 
శీ వమతేలోల భూరివిస్సార ఫాల 
(1) దివిజసమలీల శ్రీ సదాశివనృ పాల 70 


వ॥ సంఖ్యాల క్షణం బెట్టిదనిన వ 


om 


అంత్యంబు విడిచి యుపాంత్యమునీంద్రమూ 
ర్బృనలు గూర్చుము మి(శ్రజాతియందు 
నొయను ద్రుత మేరునందు. (గిందిటిబంతి 
కవలమై బంతుల నంత్నమునకు 
నధరగృహంబు ను పాంత్యమునీంద్రమూ 
ర్శనలతికింపుమూజాతియం బె 
(ద్రుతయం[త్రమున €(గింది వితతంబుబంతికు 
పాంత్యంబు విడిచి యంత్యంబుతోడ 


గ్‌ 


వరముసీం(దమూర్భనలను వరుసంగూర్చి 

యవలపై బంతులకు నుపాంత్యాధరంబు 

నంత్యము మునీంద్రమూర్భనలతక వలయు 

శ్రీ (2) కరవిహార (శ్రీ సదాశివసుధీర, 71 


డ్‌ 


అంత్యము పాంత్యంబు సమ ₹ం0(దమూర్భన 

లతికించి మునులను నవలం(దోసి 
లఘుయం[త్రమున. (గిందిలాలితపం క్రికి 

నటమిోదిబంతుల కమునీం[దు 
నధ ర చగేహూంబును నంత్యంబుపాంత్యంబు 

నిం దమూర్భనముల నెనయం బేసి 
Es Sse వా. 
(2) మాతృకలో నీపాద మివిథముగాశున్నది. ౪ శ్రీ కదళివోర స్రీ పదా 


శదధీరా” 
7? 


ర్‌రి 


గరుయం[తమునర[గ్రింది వరపం రక్తి కిం[దుని 
బుచ్చియంతో, ఫృపాంత్యములను మూర్చ 


శ్‌! నంబునొన6ంగూర్చి పై బంతికింబలారి 
యడుగుఅెక్కూయు నంత్యము పాంత్యమునులు 
మూర్శనము(౧హార్చందగు మి(శ్రమున౬దలంప 
నవితకవిజూల (శ్రీసదాశళివన్ఫపాల. 72 


చం! అమర మి[శ్రజూతిని స్లుతాన్వితయం(తము క్రిందిపం క్తి కం 
త్యమును నుపాత్యము౯ మునినురాధిపులకొ ఘటియించియుం 
జనిం 
చి మొదలు మూర్భనంబుపరిశీమకు(గార్చుము మూర్చ 
నాధ రాం 
త్య ములునుపాంత్యము ౯ మునివరామరనాథుల (శ్రీసదాళివా 


చం! ఒనరంగ ఖండజాతిని యను[దుత మేరువునందు6 గింది బం 
తినతుకనంత్యము౯ విడువ నేర్చియు పాంత్య ఛరావతారముల్‌ 
ఘనతిథియు క్త మిట్లుపరిక ల్పితసీమక ధోంత్యమందిరం 
జెనయ నుపాంత్యముక్‌దగుప బేను పేను సదాళివాగణీ. 74 


మ॥ అతికించందగుం(గ్రిందిబంతికి నుపాంత్యంబూడ్చి యత్యాంకసం 
యుతమానట్లు శరవతారతిథులార్యుల్‌ వెచ్చం బై బంలికి౯ 
జతగా సంత్యశరవ తారతిథులుంచంగా నుపాంత్యాధరం 
బతుకుకదానె సదాళి వేంద తుదయం శ్రస్థానికి౯- యు_క్షమై. 


నీ) పొనంగనంతో్యో పాంత్యములు నవతారతి 
థులుంగార్చి శరసంఖ్యం దొలలోంజేసి 
లఘుమేరునకు౬ (గిందిలసమానపం ్రికి 
నటమిోా:ది బంతుల కనువుపజపు 
ఘంత్యంబుపాత్యంబు నటశ రాధస్థాన 


ర్‌3 


నువతారతిధ్ధులు ఖండాఖ్యజాతి 
గసరుగోపురము [క్రిందిగీఫొన్న బంతుల 
నవతారసం ఖ్యలునాయ. గనుక 


న 


నంత్యమునుపాంత్యము నై దునటప బేనుం 
గూర్చందగు నంతై బంతిం 'జేర్చవలయు 
నంత్యము తాం దశమా౭ధరంబు 
నై దునుపచేనును (శ్రీసదాళి వేంద్ర 76 


ఏ॥ పదియేనంటగరాదుగానికదియింప౯ బోల్చునంత్యంబుపాం 
త్యదశ స్థానశిలీముఖంబులను (గిందంగల్లుకోష్టాన కిం 
(థి 
పొదవంగాయ్టుతనోపురోపరికి నంతో బ్రసాంత్యపంచాంకపం 
చద శొధేకంములకా సదాశివముహీ హుశాయాదశస్థానము౯,7? 


పా 


అంత్యమంటకయు పాంత్యవిరించి పర్వభ 

ములు౯్గహార్చి (కిందటిమ్ములకు నెల్ల 
సంక రానుదుక చారు మేరువునందు. 

బె బంతులకధోంత్య భాసురమగు 
నెంచియుపాంత్యవిరించిపర్యభ ముల 

నతికి యంతట[దుతయం(త్రమునకుం 
(గిందిండ్ర నంత పిరించిపర్భభ ములు 

కదెయ నుపాంత్యంబు. గడకుదొబ్బి 


నీ 


మడా 


యంత్యసంఖ్యయు మజియుపాం త్యాధరంబుం 

బోలంగ విరించిపర్గ్యభములు ఘటించి 

పరంగణలైై. బంతి 'నేర్పరచవలయు 

సింధుగంభీర శ్రీ నదాశివవజీర. 7 


నీ! లఘుమేరునకు. (గిందలలిమోరుపం_క్తికి 
నంత్య ము పాంత్యంబు నమర(/ార్సి 


60 


విడిచి విరించిని వెలయించి పరగభం 

బులనంతమిా:ది పంక్తులకు నెల్ల 
నంత్యముపాత్యంబు నటవిరించికి(గింది 

సంఖ్యయు పర్వభ సంఖ్యలుంచి 

యంతట గురుమేరు నధరపం క్తికింబర్వ 

మణంచి యంత్యము పాంత్యనా విరించి 
భముల నొనంగార్చిమై బంతిపట్లకంత్య 
సంఖ్యయు నుపాంత్యము విరించిసంఖ్యకమరి 
పర్వకాధరభముల జార్చుంగవలయు 
జితవిమతేజాల (శ్రీ సదాళివన్ఫపాల. 79 


శ్రా సంకీర్లప్లుత గోపు రాధ ర సమంచద్వీథికింగూర్చుమం 
'త్యాంకో పాంత్యవిరించి పర్భములుడయ్యం జేసియా భాంక నూ 
వాంకింగూర్చుము మోది బంతులకునింపుల్‌ గుల్బ నాధోంకమం 
త్యాంకోపాంత్యముల౯ సదాశివమహీాం[దా బహ్మపర్వం 


బులకా 860 
కం! భూవరముఖజాతుల యెడ 
భావించిన యంత్రేములకు ఫలవిధమింతే 
భానవ్రకముగంబెల్పెద స 
ద్భావంబున వినుము శ్రీసదాశివధీరా. 81 


వ॥ అందు నొక్క_విఢేషంబుగలదు. (త్య(శ్రాదిజాతీయయం 
(తంబులన్నిటిలోన సర్భజాతీయానుద్రుతయంత్రంబులకు భలవిభం 
బొక్క_విధంబై యుండు. తత్పకలజాతీయంబులై న (దుతలభఘ్యాదియం 
(శంబుల నేర్పరించి యెజింగించెద నాకర్ణి ంపుము, 


నీ! ఆయన్నుర్రుత మేరులందు( (గిందిటి బంతి 
నున్న సున్న లయిండ్లను దుతంబు 
గలభఛాళములెగాని గలుగసి తొళముల్‌ 


61 


లేవని లిఖయించి 'లెక్క_లున్న 
యిండ్లను[దుతముతో పీ-నంబులని చప్పి 

పై బంతిసున్నల పట్టు లెల్ల 
నొక్కటాదిగను నేకో త్తరవృద్ధిసం 

ఖ్యలనున్న సుద్రుతల్‌ గల్గుతాళ 

గీ! ములుఘటించవనియు లెక్కలాలయనిము 

యిట్లు తెల్పుమేకో _క్రరవృద్ధిసంఖ్య 
తగలనన్నియను[దుత తొళములని 
(త్యశ్రముఖజాతులందు సదాశివేంద. 8 


వ॥ (దుతలఘ్యాదినిఖలయం త్ర ఫలల క్షణం బెట్టిద నిన 


ర 


(ద్రుతలఘువర గురుప్లత యంత్రముల క్రింద 
స న ణించు 
కొని (దుతీలఘుహీ నగురువరప్లత హీ 
తాళంబులని పల్కు ధర a 
టై బంతియిండ్లలోపలనున్న లెక్కలు 
(దుతలఘుయు_క్షళతాళతతులనియు 
వరగురుస్లుతేయు క వర తాళములటంచు 
నొకటియాద్యముగ నేకో త్తరంబుం 


గ లిగి వర్గిల్లు లెక్క_లుంగలియం౭భెన చి 

యెంచి “యిన్ని న్ని యని యేర్పరింపవలయు 
ద్యశ్రముఖజాలియం(త్రముల్‌ తనరంజూచి 

యవితేకవిజాల శ్రీ సదాళివనృపాలం 83 


గీ। 


వాం 


వ॥ మజీయు సీయనుద్రుాది చతుర్ఞాతియం త్రంబులు "రెండు 
విధంబులై యొప్వు నదియును నేర్చరింతు. సమకోష్టవిషనుకోస్థ 
మహత్వని దానంబుల డాసియుండు సంఖ్యలకు ఫలవిధం బెజింగిం చెద 
నాకర్షి ంపుము, 


62 


వు! సమకోష్టంబుమహత్రుదగ్గరను నిచ్చల్‌ నిల్చుసంఖ్యాళి ని 

త్యముసర గదుతలంచు ము౯ బలుకనాయాత్యశజాత్యా శయం 
జే (త్రములందివిధిం జెల్లునట్లు పెనంగొన్న ౯ శశికోష్థంబుల ౯ 

(ట్ర మసంఖ్యక గొని శ్రీ సదాశివమహీం[దా తేల్చుమాసం 

ఖ్యలక 84 

వ॥ ఇట్లు తాళదళ[ పాణంబులనిరూపించి మజియు నేతద్దశ( ప్రాణ 
యు క్షంబులైన తొళంబులు జాతిభేదంబుల వలన ననంత భేదంబులం 
గల్లియుండు, అందు మార్లదర్శనార్గంబుగా( గొన్ని తాళలక్షణంబు 
"లెటింగించెదనది యొట్టిదనిన, సంచ తాళంబులనియును సప్తతాళంబు 
లనియును _ సతత శై లూష్మపయు కృతే ర్య తిక వ్యవహార సిద్దంబు లై 
యుండు. అందు. బంచ తాళనిరూపణంబు మొదట. గావించి విమ్మాట 
స ప్పతాళనిరాపణంబుగావించెద.  ఆపంచ తాళంబులన్నది చచ్చ 
త్పుటంబనియును బాచపుటంబనియును, వట్టి'తాపుత్రకంబనియును 
(1) సంప ద్వేష్టంబనియును, ఉక్టట్టంబనియు నైదుతేజుంగులై పరమే 
శరపంచముఖంబులవలన నుదయించి తీనపచుండు, తల్లక్షణంబుం 
(గమంబుగ నిహావీంచెద నవధరింపుము, 


నీ! లలిగురువులులెండు లఘువును బ్లుతేమును 
జతీంగూర్చునదియ చచ్చత్సుటంబు 
నిరుచక్కియలనుండు గురువులనడువమును 
సల్హఘుయుగ ము 'చొచపుటము 
స్లుతలఘుగుకుయుగ శ్రయుతలఘుస్లుత ములు 
పూనిన వట్వి తాపుత్రకంబు 
మగణపార్శగములందు మరిప్లుతేంబులు రెండు 
తనరు సంప బ్వేష్ట తళమునకుః 
న్‌! గలిగియుందును మగణముద్ధట్టమునకు 
నిత్య తాళంబులై దును నింపుమిగులు 


(1) సంపట్వేహ్టైక మునియుండందగు. 


68 


కాలవిధమున్ల నీపంచ తాశములకు6 
బంచజాతులయందు నేర్పాటు తెలియ స 
వలయునయ్య సదాళివవసుమతీశ, రీస్‌ 


వ మతియు స _ప్తతాళంబులెట్టివనీన, 


క్‌0॥ (ధువమును మఠ్యము రూపక 
మవలను రుంపా(కిపుటములట కాళమ్ను౯ 
భువి నేక తాళమనినే 
డవు తాళమ్ములు సదాళివావనీనాథా. 86 


వ॥ తల్లక్షణం బెట్టిదనిన. 


in 


స! లఘుగురుదుతములు లలిత ధు నంబయ్యె 
మరిలఘు దుతలఘుల్‌ మఠ్యమయ్యె 
(దుతమునులఘువును రూపకశంబగునని | 
(దుతేమును (1) [దుతలఘువమరరు౦ప 
(దుతములుమూండును (దుతే మొక్క టియుహాడం 
(దిపుట తాళంబన బేజరిల్లు 
నాంద్యంతేలఘుమ ధ్యమానీత [దుతయుగ్మ 
మట తాళ మేళదు తాన్వితంబు 


ఆ|| వె! నేక 'తాళమయ్యెనిందు రంప తీపు 

టములు వి పజాతినమర క్ర తది 

శరకులములనుండుంద జ్ఞాన నుగుందాళ 

భేదమున సచాశివావముళతారి, నా 


ఆ|| ఇతరరూపకాదిహీత తాళపంచక 
మెంచవచ్చుజాతిపంచక మున 








1 “1 దుతమను(డుకలఘుభకురరుంప” యని న హారమండవోళ్చ 


64 


పానిభఖేదమరయవలయును దత్కాల 
+ ఛేదమున సజాశివావముతారి. 88 


కం! యుంపాతిపుటలనుదుత 
పం౦పన్నములగుటంజేసి చతుర శమునళ౯ 
రంవీల్లవధితధీనత 
నింపూనగ (శ్రీ నదాశి'వేంద(పవరా. 89 


వ॥ ఇట్లునిరూపీతం బై న చచ్చత్పుటాది పంచ తాళంబులును, 
(ధువాదిస _ప్తతాళంబులునుగూడనన్నియు జాతిభేదంబులవలనం జేసి 
యష్టపంచాశ ద్భేదంబులం(బవర్తిల్లు, అది యొట్లన్న (జచ్చత్సుటా 
దులై దును వై దుజాతులందునుం గలుగుటంేని యొకొొ-_క్క.జాలి 
శెదై. BB నైదైదు లిరువదియెదు భేదంబుల య్య, 
మజియు స_ప్పతాళంబులోన రుంపాతిపుట తాళంబులు మిపజాతీ 
యందు సంభవించి (త్య(శాదిజాతులు నాల్లింటను సంభవించుటవలన 
నాల్లురెం డ్రెనిమిది భేద ంబుల య్యే, క్రో డమ్మధు వాది తాళంబు లె దును 
బంచజాతులయందును గలిగియుండుటంజేసి మయొదైదు లిరువదియెదు 
విధంబులై వంర్తిల్లె. ఇవియును రుంపాతిపుటభేదంబు లెనిమిదియును 
గూడ ముప్పదిమూండు భేదంబులయ్యె. ఈ సప్తతాళవిధంబులు 
నుప్పదిమూండును నాపంచ తాళభేదంబు లికువదియెదును గూర్చి 
లెక్కించిన నన్నియు(గూడ నేబదియెనిమిది భేదంబులయ్యె. వతల్ల 
తణంబులును ద శ్రజ్ఞాత్యత్షర కాల భేదంబును వేన్వేర బుద్ధిమంతులు 
తెనియవలయు. ఇట్లుతె ర్య త్రకవ్యవహార యోగ్యంబులై సర్వ(పసి 
దంబులై న తాళంబులంగొన్ని మెతంగించితి. అదియునుం గాక 
కౌళదళప్రాణనిదూపణం బే యిీకావ్యంబునకు.  (బయోజనంబు 
గావున నితర తాళ భేదంబులకు. దల్లత.ణనిరూపణంబొనంగహార్చిన 
(గంథవి_స్తరంజాననియును నివ్వ) యోజనంబనియునుందలంచి (పతి 
జ్ఞానుసారంబుగా 'మొదటందాళదశ(పాణనిరూపణంబు. గావించి 
మొర్ష్మప్రదర్శ నార్థంబుణా. గొన్ని ప్రసిద్ధ తాళంబులకు లశ్షణంబుల 


65 


వివకించితిం గావున మణియు( (దసిర్ధా|పసిద్ధ వ్యవహో రాస్పదంబు 
లైన సింహనందనాడితాళాంతరంబుల వీక౦బులు కలవు. తల్ల క్షణం 
బులును ద తజ్ఞాతీయ తా భేదంబులును దత్సఏతి పాద నగంథాంతర 
భాషావికేషంబులవలనంబెలిని త 'ర్యత్రిక వ్వవహారంబు గావిం దు నెడ 
నట్టి తాళంబుంబట్టి వ్యవహరించిన నెట్టి తాళంబునందు:దద్దశ( పాణం 
బులు గలుగ నిరూవించీ తే తల్ల క్ష్యుంబున (జూచి చెప్పీ వ్యవహరించుచు 
సభారంజనంబు౯జేయు ధీరో 4 శములు మహానటసన్ని భులై న మహో 
నటులని నిర్జి రోధంబుగా శపథంబుంగావించ సమర్షంబగు నదినిజంబు, 
ఈ విజ్ఞాపనంబు మోాదివ్యచి శ్రంబున దృఢంబుగా నవధరింపుడు. 
చం॥ హరిహరిసామ్య భాసుర కృ పాతిశయాద్భుతధ రవి క్షమా 
హరిహరిసన్ని భాయతమహామహభాస్వరభోగ వై భవా 
హరిహరిసత్వసత్యపరిహోసి విభాసిమహాబలోజ(లా 
హరిహరితుర్వి రోధితులి తాధికదీధితి తథ్యవాళ్నీధీ. 90 
కం! మహి తాగముప్ర-వోదిత 
పళ ప. ధర (విర తాచరణా 
పహృతమలీవమస తాంచ 
ద్రహారోంభోజాతవిహితధ రణిశ తాంగా. 91 
నోదకం॥ అర్జునరోధిరథాపహది [పౌ 
ఢాష్టన దానమహానవిభవ ప్రా 
ప్పార్టునకీ ర్రినమహాస్సురణాచ్చా 
ఛార్దున తాతీదిగాదిదిగంతాం 99 
గద్యము] ఇది (శ్రీ మ దా మభదభ(దాయతకరుణాకటాక్ష ఏీక్షణా 
తిశయసంల? బ్ఞసారస్న తీవిచ్చిత పోలూరి యోబయామా 
క్యప్ప క్ర సకల సజ్జనవి భేయ నోవిందనావు భే 
య(్రణీతంటై నతాళదశ పాణ ఫదీ 
పికయను మహాభ్గరతకావ్య ల 
క్షణంబునందు డింతీయా 
వా [ ము 
సంపూ ర్ల ము 


ఫుట 


93 


93 


10 
ll 
12 
13 


స్‌ 


15 


పంక్తి 
12 
19 
21 
26 
10 
10 
18 
23 
స్ట్‌ 
16 
17 
20 
14 
1h 
21 
9 
18 
20 
19 
6 
బి 
15 
20 
ల 


తప్పాపులపట్టిక. 


ాాలయ్యయాలలాాా 
తప్పు ఒప్పు- 

మళుొుగంగ కా "మెజుంగంగ ౯ 
ణా ల్సి డాలీ 
బంభురాఇధ బాషా  బంధురాంధభాషా 
(పభిగాంచేె (పభయగాంచె 

భాగ భాగ్య భోగ భాగ శ్‌ 

సగ లు6గ6 గలుగ 6 
సాహాయ్యంబొనరిరప సాహాయంబొనరింప 
సత్కారంబులంజేత సత్కారంబులవేత 
మహేశర మహేశ్వర 

రాగ భేదంబులర వేత రాగ భేదంబుల చేత 
శోబిల్లు శోభిల్లు 

వ ర్తిల్లుసని వ ర్తిల్లునని 
లోకసిదంబు లోక సిదంబు 
నిశ్చయము గాల నిశృయముగాలగ 
సన్నర్థనామ నన్వర్థనామ 
నంయాగ సంయోగ 

స్ఫృ త్త నీత్త న్భృ త్త గ్‌త 

చేశ లేక 

నూరు నూఖజు 

లఘువు లఘువు 
దిటులబెల్పెద రిటుబెల్పద 
తరములనగు తరములనల 
దగ్గక నారు దగ్గక యాతు 
బఒక్కాటయొదట' ఒక్కటి మొదట 


పుట పంక్తి 


33 


93 


22 
24 


99 
25 
29 
SU 


ల్‌ఫ్‌ 
89 
4i 
45 
44 


10 
14 
16 
20 
బీసీ 
ర్‌ 
18 
20 
2 
ల్లి 
22 
(2 
4 
14 
16 
21 
17 


అ 
రస 
రా 


'నడాళ్లి వేంద 


సశబ్దనిలాన ము 
నిష్యూ.మ 
నర్పణి 
లానతిత్రురు 
(వేశ్లల్ల 
నడ్లాన పరులు 
దకారించినను 


కలు 6౫ 


(దీరకొ 
త్య(శ్రంబులు 
పెద్దలు 
తాళయభధాక్షరగ 
తనయధాకుర 
యధాక్షుర 
పదముములుంచి 
అశాంత్వ 

చాపి 

యుండు 
మవాత్తుశేయ 
(పనస్తాదంబు 
నిట్టైయగ ౦బు 
[గని 

మాశత్రకు 


(ii) 


ఒప్పు? 
సదాళి నేంద 
సశబ్దవిలాసము 
నిష్కామ 
సర్చిణే 
లానతీత్తురు 
(వేశ్లెల్లు 
సగ్గాన పరులు 
()దకారించినను 
పరల 


పుతముల సంగ సంగ ముల్‌ స్థుతములనంగనంగముల్‌ 


ద్‌రక్‌ 
(త్య(శ్రంబులు 


సపెదము 


దీ 
తాశళయథాక్షన 


తనయణథాకుర 
యణభా కుర 
పదములుంచి 
ఆ శాంత్య 
డాని 

యుండు 
మహత్తుశేయ. 
(పసారంబు 
నిట్టయంగ ౧బు 
Xని 

మాకేల 


తౌొళదశ పాణప్రదిపిక 


--+లఅకారాదిపద్యానుకమణిక === 
౦ కిన 
పద్యములు. 


అంగ పం క్రుల[కింద నమరిన 
అంగశేణులుమో(దట 
అంత్యంబువిడిచి, 

అంత్యమంటకయు పాంత్య 
అంత్యమంతో గ్రపరి 

అంతము పాంత్సంబు 
అంతంముపొంత తుర్యములు 
అంతో శ పాంత్యపడర్కముల్‌ 

అక్షర కాలముకంళకును 

అక్షరమున నేమన్నను 

అగజాతికిన ల్పాంగ 

అగ జుండు వరి కెల్ల 

అటుంగాన మొదటి 
అట్టితాళంబునందు 
అడిగిన లెక్క మవాత్తులో 

అడిగిన సంఖ్య మహత్తుసంఖ్యనుడించి 
అడిగినసంఖ్య మహత్తుసంఖ్యనుదో)సి 
అడీగినసంఖ్య మహత్తుసంఖ్యలతోన 
అడిగిన సంఖ్య మహత్తుసంఖ్యలనూడ్చి 
అతండిెక్క_ నాడు 

అతనికి(౫ ల్లిరియేవురు 
అలికించందగు (గీందిబంతికి 
అనయంబంతోో ర్థ్యాశయ 


వుట, 
29 
28 
ర్ట్‌7 
ర్ధర్లి 


శ 


శ్రే 


(11) 
పద ములు, 


అమర లగ మి(శ జాతిని 
అమర జతుర్వింశ త్రి 
అరయననుదుత మేరూపరి 
అక్జునరోధిర థాపహాది 
అర్ధ చంద మనల నవ్య క 
అర్ధమ్మాతమన, గనావ్యోమ 
అ న్చేందుహ_స్తమునందలి 
అప్టత్షణములులవమగు 
అహి రాట్సార భుజార్షళ 
ఆజాతు లై దుభూసుర 
అభరతముబహు భంగుల 
ఆయను దుత మేరులందు 
అయేగురు సత్సు|తకు 
అరయ మొద టిం డ్లెదున, 
0 


ఆ రెండువిధముల 

ఆర దునాల్హుపం చెం 
అజయ్యె మొదటిగేహము 
ఆజవదిక్కుదక్క 
ఆవాపమునిష్కా మము 
ఆ కాంత్య ముక్క_టి 
ఇక్షు గామాన్గయ 
ఇటులసర [దుతాంత 
ఇతరరూపళాది 
ఇ్రరునాలుగువిధముల వే 
ఈగ తీఖండ(పసారా 
ఈమాకజ్కి,వి(ప్రజాతి 


(iii) 
పద సములు, 
ఈరీతి నెల్ల తాళా 
ఉత్క_టరత్న కాంచన 
ఎనిమిదినాలుగుమురి 
ఎనిమిది నాల్లు రెండును 
ఎన్నెన్ని యగునుయంక్రము 
ఎసంగన న్ముదుత కంటును 
వకకళయథా కురవుగు 
వజాతిలోనై న 
ఐదుగ్భహంబులు మొద టను 
ఒక సశబంబునునొగి 
ఒక సారిగీత తాళము 
ఒక్కొ-టి మొద టసశబ్దము 
పగింద _తజ్ఞాతిలఘు 
ఒనర౭గఖండజాలిని 
కరతలయుగ సంయోగ 
కళయననముూండువిధంబుల 
కాలమార్ష (కియాంగ క్ష్గహా 
(కమమునమార్షములారిటి 
ఖండ తొాళమునం జక్క. 
ఖండహస్లుతయం[త్రమ్మున 
గణితాథధారము సర్వలోక 
గీతము వెనుకనె తాళము 
గురుమేరులేఖన(క్రమ 
గురుయం[త్రంబునుమోందిటి 
గుకుయం[త మునం(గ్రిందినరుస 
గురుయం (తాధ పం క్తికి 
గొప్పయంగంబులాద సంత 


పుట, 


(హా) 

పద్యములు, 
గొప్పయంగ ములను 
గాప్పయంగ మెనంగురుచ 
నోమునోతలపతిష్టా 
చతురంగుళ[ పమాణము 
చతురక్షుర కాలాని త 
చతుర శజూతికింజక్కగా 
చతుర శజాలి మొదలుగ 
చతుర శ్రజాతీయ 
చతుర శ తాళసంగతి 
చతుర (కృత్య శ ౦బులు 
చతుర (దుతీయంత్రము 
చతుర (శ దుతియంత్రముగతి 
చతురశ లఘుగురుస్లుత 
చతురశ "లఘు మేరుసరణి 
వెన్న్నొప్పంగ మార్ల (క్రియ 
చెల(గిదక్షీ ఇవా రిక 
జాతి సంఖ్యాక మంబున 
జాతులక న్ని టికిని 
జాతుల నేని టయబుట్టిన 
రుంపా(తిపుటలన్నుదుత 
తగ దుతయం[త్రమందలి 
తగుద్యిమాత్రమనంగ 
త్ర _త్తీజ్టాతిలఘుద్విగు 
త త్రన్నా మవిశేషము 
తనయథాక్ష రకాలంబు 
తన వావముకరము.బతాక 
త్రల్ల ఘుయుగ శ్రము 


పుట, 


(ఇ) 
పద సములు, 
తాళగీతంబులొక టియె 
తాళదశ (పాణంబులు 


93 
తో 
33 


తాళమువెనుక చెగీతము 
తాళయథాక్షర కాలము 
తాళ వేళయందుందదను 
తీర్థ పాద ప్రియాతి 

తుద మొదళ్ల నల్పాంగ 
త్‌ మిది మొదటిగ్భృహంబుల 
తేర §(తీక మ వ్రేభ 

త్య తాళమునందు 
డాన సానుదుత్‌స్థిత 
దొొడ్డుకొంచంబులన ఎట్ల 
ద్యికళ హెచ్చించి క్రియతోడ 
(దుతమధ్యవిలంబను 
(దుతీము ముదలుగా6గ 
(దుతేమేరూపరిపంక్ళుల 
(దుతీయంత్రమహాత్తుల 
(దుతయం[(తాధఃప క్రికి 
(దుతలఘువరగురు 
ధాతకునిఖల పాణి 
(భువమును మఠ్యము 
(ధువశమ్య'తాళనామ 
నార దాదులుగయవిహోరు 
నా సంబర గండునకు 
నూరుతమ్మి రేకుల 


వుట. 


2t 


11 
27 
20 
24 
19 
26 
లిఫ్ట్‌ 
ర్ట 


42 
28 
26 
28 
24 
ర్ర్‌ర్రీ 
54 
48 
ర్‌ల్రి 
61 


63 
15 


11 


(vi) 


పద్యములు. 
స్భ _త్తగీత వాద్యనిక్షీ త్ర 
పంచాత్షురమిత కాల 
పదియేనంటగ రాదుగాని 
పదుమూండు మొదటిగృహములు 
వదుశేడు మొదటిగృహములు 
పరకభాగంబునారీతి 
పొసగనంత్యోసాంత్యములు ' 
(ప్రకటించ నేలనిన్ను 
ప్లుతముఖంబుల క్రింద 
బసహూవిధంయబులైన 
భ రతాదినిఖలపిద్యా 
భూ దేవజాతిలో 
భూనాథ జారి మొదలుగ 
భూవరముఖజాతుల మెడ 
మదనారిహృదయ మోదన 
మధ్యలయః దగ్గి రెట్టించ 
మహితాగమపచోదిత 
మా[త్రలనియ మమేమరక 
మార్గ దేశి క్రమంబును 
మిశ్ర తాళమునం[గమి న 
ముందరిగేహాము లేనును 
మునుపును బర్వత నారద 
"మొదటయగురుచయంగములు 
మొదట మూడిండ్ర్తులిఖయించి 


ముదటింట౯ ద్రుత మొక్కటుంచుళొని . 


ముద టిండ్లురువది ముందరి 
ముదటిము ఇ లెనిమిది 


పుట, 


(wii) 
పద్యములు, 
మొదటిల్లొక్కటివాయుచు 
రంజితా వాపనిప్కామ 

రహికళాద్యయ మొక 
రాజముఖ్య చతురుదార 
రామునిదశముఖ 
లఘుగురుదుతములు 
లఘుగురుప్లత మేరు 

లఘు మేరునకు.[గింద 
లఘుసమాఖ్యంజెల్లు 
లలిగురువులు బెండు 
లలిశషడశ్ష కాలా 
లలిళాశ్రేందునిభం 
లలిననుదుతము 
లాలితగురుస్తుతంబుల 
వరలే ర్యతికలక్షణ 
వరలఘు గురుస్ఫుతంబుల 
వరుసకో బెద్గవిభుండు 
వరుసనృ త్రగీత వాద్య 
వామకరంబుచేతనదవళ 
వొారలలోన ముఖ్యుండయి 
వా ర్తికమార్షంబువర 
ఏవరిం చెద వినుము 

విశ దానుదుత మేరువు 
విష మసమానాగతీములు 
వెలయున తీ తానాగత్ర 
వెసనధఃపం_క్లిలో 
శారద చందికాళారద శారద 


(wiii) 
పద్యములు, 


శివయాపమగు “క్రి కారం 
శివశ కాత మె పవిత్ర 
శుద్దనాట్యము జేసె 
(శ్రీ;కర సదాళివాఖ్య 
శ్రీకర సద్దుణవితతికి 
శ్రీమద్యామననగర 
శ్రీరమణీమృదుచరణాం 
(శ్రీ వాణీరమణీ 

శ్రీ సదాళి వేంద చెప్పెద 
(శుతిజాతివిళారదు లై 
సంకీర్ల తాళ మెంచంగ 
సంకీర్ణ స్లుత గోవు రాధర 
సతతన వాశ్షుర కాలా 

సన్ని ధినున్న నన్ను 
సప్తాక్షుర కాలాన్నిత 
సమకోస్టంబునాహత్తు 
సమకోష్థవివ $ మకోష్ట్థ 
సమయనసోతోనహయన 
సరసుడు లాసషదర న 

స శేంశంకుసియందు 
హారివిభుండను (దుతీంబున 
వారివారి సామ్య భాసుర 





